మణుచరిత్ర - మన చరిత్ర 


ఆచార్య గార్లపాటి దామోదరనాయుడు 





ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 
రాష్ట్ర సాంస్కృతికశాఖ, సాంస్కృతిక మండలి 
తెలుగు అకాడమి, హైదరాబాదు 





01201. ౧2౮6 


తెలుగు అకాడమి ప్రచురణ 
లఘు (గ్రంథం (మోనోగ్రాఫ్‌) 


నునుచరిత్రు - దున చరిత్ర 


రచయిత 
ఆచార్య గార్లపాటి దామోదరనాయుడు 
విశ్రాంత ఆచార్యులు 
తెలుగు అధ్యయన శాఖ 
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం 
తిరుపతి 


4వ ప్రపంచ తెలుగు మహాసభలు 
27,28,29 డిశంబరు, 2012 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 
స్ట యు | కు. 
గ) రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక మండలి .శక్త్యూ 6 





తెలుగు అకాడమి, హైదరాబాదు 


22427 4064//042 - 72౧77౧ 02/04 

4 6244622404 ౧44దుడ జ 64 ఉం 60011024 4 44 70446 ౮౭౬టం్తడ 0444424414 
4/(64/07/ 

0% ౮2484026 20006జ2 12160 


5861600 : 2012 
92265 : 90. ౫111+ 110 + 1 


(0 
61084 త![26ల0య1, 0760612026 


(౮౦1 : 5000 


౨1౦6 : 3. 30/- 


01131066 07 ౪౬0౮౮౮ శకునం 8341. 6ల20264- 500 029 
(4060114 126030) ల౧6రేల 16 ౮6102117 5001130166 50%1లయ6 01 
[10660గ0101 50015 206 1.16612016 10 0810041 [20848865 
20 (౧0 ౮౧1౪613107 1౪౪౦1 0 116 6౮౦౪9౪౧061 0 10614 10 116 
41101307 0 [60020 [ం500641806 ౮౪౦1009606 సల ౨౦11). 


4/ 728/6 31//4దాంలు07 77 ౮బా రిం0/4 4276 ౮౧౮70007 76౭౧166 274 70 
గ౦7౧౦౫ ర/౮/774) 56 ౧0/0౮/6664 ₹) 277 రగ060టూ/07 47 7౭౦౭ 
1702000 ౮26 774067 ౮777బూ/07 0/ 426 00గ్ర7్రా/ల 0౫76వ 


శొగరి/ట/64, ౧/64 ఉ రిబగ/ల/4/ ల 


"6148254 4264001 
40120201 


లీంం6/ కిగయం/ ౧/ 
01084 ఉ[26001. 76412026 


7/04 077 227/0 
1౧౫6626 సశ. ౮2630 1/60 0[6౬911%160, [4612026 


హైదరాబాదు 








(వవంచవ్యాప్తండ్రా ఉన్న తెలుగువారిని ఒక్క వేదికపైకి 
తీసుకువచ్చేందుకు, తెలుగు ప్రభలను దశదిశలా వ్యాపింపజేసేందుకు రాష్ట్ర 
ప్రభుత్వం డిశంబరు 27 నుంచి 29 వరకు ఏడుకొండలవాడి ఆవాసమైన 
తిరుపతి పుణ్యక్షేత్రంలో, అత్యున్నత స్థాయిలో తెలుగు మహాసభలను ఏర్పాటు 
చేసింది. రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ఇతర దేశాల్లోనూ ఉన్న తెలుగువారందరూ 
పరస్పరం భావ వినిమయం చేసుకోవడానికీ, తెలుగువారు తమ గత చరిత్రను 
సంస్మరించుకొంటూ, ఉత్కృష్టమైన భవివ్యత్తును నిర్మించుకోవడానికీ ఈ 
మహాసభలు ఎంతోగానో దోహదం చేస్తాయని మేము విశ్వసిస్తున్నాం. 

శొలి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగి ౩7 సంవత్సరాలు గడిచాయి. 
అయితే ఇంతవరకూ ఏ రాష్ట ప్రభుత్వమూ ప్రపంచ సభలను నిర్వహించడానికి 
చొరవ చూపలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ 
ప్రజాజీవితాల్ని ఎలా మెరుగుపరచాలీ తెలుగు వారి వైభవాన్ని ఎలా పరిరక్షించాలి 
అనే దృష్టితో పనులు చేపడుతోంది. తెలుగువారి నిర్వహణ సామర్థ్యాన్ని ఇటీవల 
జరిగిన జీవవైవిధ్యసదస్సులో కూడ ప్రభుత్వం నిరూపించింది. ఈ నేపథ్యంలో 
ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడానికి సమాయత్తమైంది. 

ఇటీవలి కాలంలో ప్రపంచవాప్తంగా ఎన్నో రాజకీయ, సామాజిక, 
సాంస్కృతిక పరిణామాలు సంభవించాయి. వీటి నేపథ్యంలో బహుభాషా దేశమైన 
మన భారతదేశంలో తెలుగు భాష సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మొదలైన 


విషయాల్లో జరిగిన కృషి గురించి, జరగవలసిన కృషి గురించి మనం 
చర్చించవలసింది ఎంతో ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో మన తెలుగు భాష 
ఉనికిని కోల్పోకుండా పరిరక్షించేందుకు, తెలుగు. బెన్నత్యాన్ని పలుదిశలా 
చాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. నిత్యం ప్రజల హితం 
కోరి, ప్రజల అభీష్టాలను నెరవేర్చేందుకు, తెలుగు జాతి దేశవిదేశాల్లో తలెత్తుకు 
తిరిగేలా చేసేందుకు అవిరళ కృషి చేస్తున్న మా ప్రభుత్వం, తెలుగు తేజం 
కాంతులు వెదజల్లేలా ఈ మహోజ్వలమైన సభల నిర్వహణకు సమాయత్తమైంది. 
ఈ సభలలో సదస్సులు, తెలుగువారి కళా ప్రదర్శనలు, చేతివృత్తుల ప్రదర్శనలు, 
లలితకళా వైభవాన్ని చాటే కార్యక్రమాలు, రాష్ట్రేతర, విదేశాంధ్రుల సమావేశాలు 
మొదలైన ఎన్నో అంశాలతో పాటు, పుస్తక ప్రచురణ కూడ పెద్ద ఎత్తున 
చేపడుతున్నాం. అందులో భాగంగానే ఈ లఘుగ్రంథాల ప్రచురణ జరుగుతున్నది. 

ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమావేశాల సందర్భంగా 
ప్రచురించే లఘు[గ్రంథాలు పాఠకుల ఆదరణ పొందగలవని ఆశిస్తున్నాము. 


తంంల్‌ లెల్ల 


(యన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి) 





ఆంధ్రప్రదేశ్‌ 





లభినందన 
ఏ దేశమేగినా, ఎందుకాలిడినా 
పొగడరా నీతల్లి భూమి భారతిని 
నిలపరా నీజాతి నిండు గౌరవము 
అన్న మహాకవి రాయప్రోలు వాక్కులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు 
నిత్యం స్మరించుకోతగినవి. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ, ప్రపంచంలోని అన్ని 
దేశాలలోనూ తెలుగు ప్రజలు తమ ప్రతిభా పాటవాలను నిరూపించుకుంటూ 
ప్రశంసలు పొందుతున్న ఈ సమయంలో నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలు 
ప్రపంచ ఆధ్యాల్మిక క్షేత్రమైన తిరుపతిలో మన రాఫ్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. 
ఇది తెలుగు భాషాభిమానులకూ, కళా సాంస్కృతిక రంగాలలో కృషి చేస్తున్నవారికీ 
ఒక పందగ. గ్ల 


ప్రపంచీకరణ నేపథ్యంలో మాతృభాషలను, మాతృసంస్కృతిని 
పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. ఈ సందర్భంలో తెలుగు భాష, జాతి 
వికాసం కోసం నిరంతరంగా కృషిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తెలుగు భాషా 
సంస్థ అయిన తెలుగు అకాడమికి 150 లఘు[గ్రంథాలను(మోనోగ్రాఫ్‌లను) 
రాయించి పుస్తకాలుగా తెచ్చే అవకాశం కల్పించాం. తెలుగు భాష, సంస్కృతి, 
చరిత్ర, సంప్రదాయాలు, తెలుగుభాషోద్యమాలు, సాపొత్యకారులు, 
సంఘసంస్కర్తలు, కథ, నవల, వ్యాసం, కవిత్వం లాంటి వివిధ సాహిత్య 
ప్రక్రియలు, ఛందస్సు, ప్రకృతివైద్యం, ప్రాచీన ఆధునిక సాహిత్య సాంస్కృతిక 
విషయా లన్నింటి పై, సాహిత్యచరిత్రలపై పుస్తకాలు రాయించి ముద్రిస్తున్న తెలుగు 
అకాడమిని అభినందిస్తున్నాను. కొద్ది సమయంలో పుస్తకాలు రాయించి 
ముద్రించడం అనేది ఓయజ్ఞంగా భావించి చేస్తేనే తప్ప ఈ పని పూర్తి కాదు, ఆ 
పనిని తెలుగు అకాడమి విజయవంతంగా నిర్వహిస్తున్నది. 


ఇప్పుడు నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు, ఈ సందర్భంగా 
ప్రచురిస్తున్న పుస్తకాలు మన భాషను, జాతిని, సంస్కృతిని, చరిత్రను సమున్నతంగా 
నిలబెట్టే యజ్ఞంలో, తెలుగు భాషా పరిరక్షణలో ఎంతో ఉపయోగపడతాయని 
ఆశిస్తున్నాను. తెలుగు భాష పరిరక్షణకోసం, బెన్నత్యం కోసం ప్రభుత్వం 
తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జరుగుతున్న ఈ ప్రపంచ తెలుగు మహాసభలను 
ఆహ్వానిస్తూ, ఇన్ని పుస్తకాలు ముద్రిస్తున్న తెలుగు అకాడమీ సంచాలకులకు, 
రచయితలకు మరియు అకాడమి సిబ్బందికి అభినందనలు తెలుపుతూ 
ప్రపంచంలో ఉన్న 18 కోట్ల మంది తెలుగ్గు ప్రజల అభ్యున్నతి కోరుతూ... 
మరోసారి అందరికీ నాహృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 


“తల్లి నుడికంటె పరమామృతంబుకలదె” 





స 


తో 
| (౯ 


స్లో 
(సి.-దామోదర రాజనరసింహ) 


నీ 


[ం0గు 10. 501, 50 [100% 
4-93100%, ీ.?. 5606121141 
110/6020816 - ౨౦00 ౧2౨2 
5౧0౧6 : 040-23454108, 
23450341 


౯2౫ :040-23450899 


ఇ ఏన! 1లగి!నలె, 850048): 318. 
111503 10! [04౧50౧] ఈత ౮410416, 

గీగం[190102)/ టు గి[ఉ5ం4005, 

తీ[0011“63 & *0౪0/11 5ఠా1065 & 5[0గ, స.౮. ఠీ 
౮0౪ ఆ౧06౧( 0₹గ[6072 ౧126651 








ప్రస్తావన 


తెలుగువారు తెలుగు నేలపై 37 ఏళ్ళ విరామం తరవాత చేసుకుంటున్న 
పండుగ (ప్రపంచ తెలుగు మహాసభలు, మన సంస్కృతిని నలుదిశలా 
వ్యాపింపజేస్తున్న తెలుగు వారందరూ ఒక్కచోట చేరి, తెలుగు దనాన్ని 
పంచుకునేందుకు, తెలుగు పరిమళాలు వెదజల్లేందుకు ఉద్దేశించిన సన్నివేశం 
ప్రపంచ తెలుగు మహాసభలు, తెలుగు వారి సంస్కృతి బహుముఖీయమైంది. 
అందులో భాష, సాహిత్యం, చరిత్ర, లలితకళలు, జానపద, గిరిజన విజ్ఞానం 
వంటి ఎన్నో అంశాలున్నాయి. వ. గురించి విన్లేషించుకొని, వాటిని 


పరిరక్షించడం, పోషించడం, పరివ్యాప్తి చేయడం ప్రభుత్వం తన విద్యుక్త ధర్మంగా 


ఈ బృహత్తరమైన బాధ్యతని నెరవేర్చే సంకల్పంలో భాగంగానే *ప్రపంచ 
తెలుగు మహాసభల' నిర్వహణకు ప్రభుత్వం నడుము కట్టింది. అతి తక్కువ 
వ్యవధిలో అత్యంత సమున్నత స్థాయిలో తలపె ఎట్టిన ఈ మహాసభలకు దేశ 
విదేశాల నుంచి తెలుగువారు స్వాగతం పలుకుతున్నారు. అత్యధిక సంఖ్యలో 


వ 


ఈ సభళల్లా పాల్గొంటున్నారు. 


తెలుగు వారందరూ ఒక్కచోట సమకూడి, తమ గురించి చర్చించుకుని, 
భవిష్యత్తుకు బాటలు వేసుకునే క్రమంలో మన గురించి మనం మరోసారి 
తెలుసుకునేందుకు, వివిధ రంగాల్లో మనం సాధించిన దాన్ని పునశ్చరణ 
చేసేందుకు ఈ సభల సందర్భంగా సదస్సులు, లఘుగ్రంథాల (ప్రచురణ, ప్రత్యేక 
సంచికల పునశ్చరణ, వివిధ అంశాల్లో ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు 
ఏర్పాటు చేయడం జరుగుతున్నది. 


తెలుగువారిది ఘనమైన చరిత్ర, అత్యున్నత సంస్కృతి, అయితే కాలంతో 
పాటు అభివృద్ధి పథంలో నడుస్తున్న తెలుగువారు ఎప్పటికప్పుడు తమ 
సంస్కృతిలోకి కొత్త నీరును ఆహ్వానించడం సహజం. ఈ “పాతకొత్తల మేలు 
కలయికే”ఒక జాతిని నిత్యచైతన్యంతో నింపుతుంది. ఈ విధంగా కొత్త దనాన్ని 
ఆహ్వానిస్తూనే, మన గతవైభవాన్ని విస్మరించకుండా కాపాడుకోవలసిన బాధ్యత 
మన మీద ఉంది. ఇవన్నీ ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో చర్చకు రానున్నాయి. 
అందరం కలిసి, తెలుగుదనాన్ని పరిరక్షించుకునే ప్రయత్నం చేయవలసిన తరుణం 
ఆసన్నమైంది. 

వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని తెలుగువారి భాష, సాహిత్యం, సంస్కృతి 
పౌరజీవనం తదితర అంశాలపై లఅఘు[గ్రంథాలను నిష్టాతుల చేత రచింపవేసి 
ప్రచురించే గురుతర బాధ్యతను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, 
తెలుగు అకాడమి, రాష్ట్ర సాంస్కృతిక శాఖ నిర్వర్తిస్తున్నాయి. తెలుగు ప్రజలు 
కలకాలం ఉపయోగించుకునే విధంగా ఈ పుస్తక ప్రచురణ జరుగుతోంది. 
వీటిని పాఠకులు, తెలుగు భాషాభిమానులు, పండితులు ఆదరిస్తారని 
విశ్వసిస్తున్నాను. 


1. ॥ న్‌ గలి వబ తా ధే. 


వట్టి వసంతకుమార్‌ 


భూమిక 


1968లో ప్రభుత్వం అప్పటి విద్యాశాఖమంత్రి మాన్యశ్రీ పి.వి. 
నరసింహారావు గారు తొలి అధ్యక్షులుగా స్థాపించిన తెలుగు అకాడమి తెలుగు 
భాషా వికాసం కోసం చేస్తున్న కృషి అపరిమితం. పాఠ్యపుస్తకాలు, పోటీ పరీక్షల 
పుస్తకాలు, మోనోగ్రాఫ్‌లు, నిఘంటువులు, మాండలిక పదకోశాలతో పాటు 
భాష, సాహిత్యం, సంస్కృతికి సంబంధించిన అనేక పుస్తకాలు ప్రచురిస్తూ 
తెలుగుభాషకోసం అకాడమి చేస్తున్న సేవలు అద్వితీయం. తెలుగు భాష జాతి, 
సంస్కృతి (ప్రేమికుడయిన మాన్యశ్రీ సి. దామోదర రాజనరసింహ గారు 
అధ్యక్షులుగా తెలుగు అకాడమి తన పరిధిని మరింత విస్తరించుకొని తెలుగు 
భాషలో శాశ్వతంగా మిగిలిపోగల అనేక పుస్తకాలను తీసుకువస్తున్నది. మహాకవి 
గర్రం జాషువా వరిశోధన కేంద్రం నెలకొల్పి తద్వారా (ప్రతి ఏటా 
సాహిత్యరంగంలో విశిష్టసేవ చేసిన ముగ్గురిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి రెండు 
లక్షల రూపాయల చొప్పున నగదు పురస్కారాలు ఇవ్వడం సాహిత్యవేత్తలకు, 
తెలుగు భాషకు చేస్తున్న సేవకు నిదర్శనం. తెలుగు వారి చరిత్రలోనే ఇది 
ప్రథమం. అకాడమి ప్రచురించే పుస్తకాలతో పాటు ఇటీవలి కాలంలో గురజాడ 
సాహిత్యసర్వస్వం, జాషువా పరిశోధన కేంద్రం తరఫున పుస్తకాలు ప్రచురించింది. 
తన 45 సంవత్సరాల చరిత్రలో దాదాపు 3500 శీర్షికలతో వివిధ గ్రంథాలను 
ప్రచురించి భారతదేశంలోని అకాడమిలన్నింటిలో తెలుగు అకాడమి అగ్రస్థానంలో 
నిలబడటం తెలుగు వారి కృషికి గర్వకారణం. రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు, సభలు, 
చర్చాగోష్టులు నిర్వహించడంతో పాటు ఇటీవల జాషువా జయంతి సందర్భంగా 
“శతకవితావసంతం” నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా కవితాచైతన్యానికి, కవులకు 
ప్రోత్సాహాన్నిచ్చింది. తెలుగు అకాడమి. 


2012 డిశంబర్‌ 27, 28,29 తేదీల్లో తిరుపతిలో జరగనున్న నాలుగవ 
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రభుత్వం అకాడమి పై ఉన్న నమ్మకంతో 
150లఘు [గ్రంధాలను (మోనోగ్రాఫ్‌లను)రాయించి ప్రచురించే బాధ్యతను 
అప్పగించింది. తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సామాజిక శా'స్తాలు, విజ్ఞాన 
శాస్త్రాలు, జాతి, సంస్కృతి ఒక్కటేమిటి తెలుగుకు సంబంధించిన వివిధ అంశాలను , 
తీసుకొని పుస్తకాలు రాయించడం జరిగింది. తెలుగు భాషా, సాహిత్యాలలో 'లబ్ధి ' 
ప్రతిష్టులైనవారితో పాటు ఆయారంగాల్లో నిపుణులైన వాళ్ళతో పుస్తకాలు తయారు 


చేయించి 'ప్రచురిస్తున్నాం. తెలుగు భాషను, సాహిత్య సంస్కృతులను, సమస్త 
విషయాలను సమున్నతంగా నిలబెట్టగలమన్న నమ్మకంతోనే ఈ కృషి చేస్తున్నాం. 
తెలుగు సాహిత్యంలో అనర్జ్హరత్నాలనదగిన, జాతి సంపదనదగిన పుస్తకాలను 
ప్రచురించే ఈ సువర్ణ అవకాశం మాకు కల్పించడమేగాక ఆర్థిక వనరులను 
అందించి ప్రోత్సహించిన ఆంధ్ర(ప్రదేశ్‌ ప్రభుత్వం వారికి, సాంస్కృతిక శాఖ, 
సాంస్కృతికమందడలివారికి కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి మాన్యశ్రీ 
యన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి గారికి ఉపముఖ్యమంత్రి, ఉన్నత విద్యాశాఖా మంత్రి 
తెలుగు అకాడమి అధ్యక్షులు మాన్యశ్రీ దామోదర రాజనరసింహ గారికి; 
సాంస్కృతిక శాఖామాత్యులు మాన్యశ్రీ వట్టి వనసనంతకువూర్‌ గారికి 
కృతజ్ఞతాభివందనాలు. 

4వ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకుగాను ప్రభుత్వం 
నియమించిన ఉన్నతస్థాయి సంఘం సభ్యులు : 


(ఈూ 


ఆర్‌. వి. రమణమూర్తి, అధ్యక్షులు, సాంస్కృతిక మండలి 


(రూ 


మండలి బుద్ధప్రసాద్‌, రాష్ట్ర అధికారభాషా సంఘం అధ్యక్షులు 


లీ 


జె. బాపురెడ్డి, ఐ.ఎ.ఎస్‌.,(6) 


బ్‌ 


కె.వి. రమణాచారి, ఐ.ఎ.ఎస్‌.,(6) సాంస్కృతిక శాఖ, సలహాదారులు 
ఏవి. భాస్సర్‌, ఐ.ఎ.ఎస్‌. ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ, ఆం.ప్ర. 


అ 


ఎల్‌. వి. సుబ్రహ్మణ్యం, ఐ.ఎ.ఎస్‌. కార్యనిర్వహణాధికారి, తిరుమల తిరుపతి దేవస్టానం 


(6ఊఈూ((భా(6ఊఈఆ (ఈ 


మతి చిత్రా రామచంద్రన్‌, ఐ.ఎ.ఎస్‌., ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ శాఖ (దేవదాయ) 
ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ఉపాధ్యక్షులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 


లి 


బి. బలరామయ్య, ఐ.ఎ.ఎస్‌., ప్రభుత్వ కార్యదర్శ, సాంస్కృతిక శాఖ 


ఈూ (ఈూ 


జి. ఎన్‌. రావు, ఐ.ఎ.ఎస్‌.(6) ప్రత్యేకాధికారి, శిల్పారామం 
ఆచార్య కె. యాదగిరి, సంచాలకులు, తెలుగు అకాదమి 


డా. రాళ్లబండి కవితా ప్రసాద్‌, సంచాలకులు, సాంస్కృతిక శాఖ 


ప్రపంచ తెలుగు మహాసభల రూపకల్పనతో పాటు లఘు[గ్రంథాల 
తయారీలో తమ సహాయ సహకారాలు అందించినందుకు ఈ కమిటీ వారికి 
ధన్యవాదాలు తెలుపుతున్నాం. 
4వ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రచురిస్తున్న ఈ 
మోనోగ్రాఫ్‌లను అత్యంత స్వల్ప వ్యవధిలో తయారుచేయించడం జరిగింది. ఈ 
(గ్రంథాల్లో ఏవైనా దోషాలు, పొరపాట్లు దొర్లినట్లు పాఠకులు గమనిస్తే 
సహృదయంతో వాటిని మా దృష్టికి తీసుకొని వస్తే మలి ముద్రణలో 
సవరించగలమని తెలియజేస్తున్నాం. 
ధర్మమనుడు, తత్త్వమనుడు, యోగమనుడు 
ప్రాణిసాధింపగల సకలపరమార్ధములకు 
తల్లిభాషప్రధాన సూత్రంబయగుట 
భాషకంటె నవ్యులకు తపస్సులేదు 


ఆచార్య ౩. యాదగిరి 


సంచాలకులు 


01201. ౧2౮6 


తెలుగు అకాడమి సమన్వయ సంఘం 


ఆచార్య ౩. యాదగిరి 


సంచాలకులు 


డా॥ ఎం. మాణిక్యలక్ష్మి 


ఉపసంచాలకులు 

డా ఎన్‌. యోగిబాబు 
డా॥। టి. అరవింద 

శ్రీ టి. రాజేందర్‌ కుమార్‌ 
శ్రీ ఎం. వెంకటేశం 
శ్రీమతి సి. శ్రీవిద్య 
శ్రీ ఎస్‌. భూపాల్‌రెడ్డి 
శ్రీమతి కె. గీతాంజలి 

డా! ఎం. శైలజ 

శ్రీమతి ఎస్‌.ఎ.టి. రాజ్యలక్ష్మి 

శ్రీమతి వి. అరుంధతి 


శ్రీ ఎస్‌. వేదవ్యాస్‌ 





౫న ఈ (గ్రంథంలో (వచురితమైన విషయాలకు, వివరాలకు, అభిప్రాయాలకు 
ఆయా రవ్రయితలురచయ్యితులే బాధ్యులు. / 


01201. ౧2౮6 


ప్రవేశిక 


2012 డిసెంబరు 27, 28, 29 తేదీలలో తిరుపతిలో నాల్దవ ప్రపంచ 
తెలుగు మహాసభలు నిర్వహించ బడుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 
అనేక (గ్రంధాలు వెలుగులోకి తీసుకొనిరావాలని ఆంధ్ర కన భావించింది. 
వారి సత్సంకల్పానికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 

ఈ సందర్భంగా సాహిత్య అకాడమీ డైరెక్టరు, ఆత్మీయ మిత్రులు ఆచార్య 
కె.యాదగిరి గారు అల్లసాని పెద్దన మనుచరిత్ర విశేషాలు వ్రాసే పనిని నాకు 
అప్పగించారు. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మిత్రులు యాదగిరికి కృతజ్ఞతలు. 

ఈ (గ్రంథానికి గాను నేను ఎందరో పూర్వపు విమర్శకుల వ్యాసాలు, 
(గ్రంథాలు ఉపయోగించుకున్నాను. వారికి మనస్ఫూర్తిగా నమస్సులు. అందు 
ముఖ్యంగా కీ.శే. వెంపరాల సూర్యనారాయణశాస్త్రి గారికి, కీ.శే. వేదం 
వేంకటరాయశాస్త్రి గారికి, కీ.శే. చెలుకుపల్లి జమదగ్నిశర్మ గారికి , కీ.శే. గూడూరు 
నాగయ్య గారికి, మల్లాది హనుమంతరావు గారికి ప్రత్యేకించి కృతజ్ఞతాపూర్వక 
నమస్సులు. 

ఈ (గ్రంథానికి నకాలంలో డి.టి.వి. చేని ఇచ్చిన డాక్టర్‌ 

జి.వి.దుర్గాప్రసాద్‌కు అభినందనపూర్వక కృతజ్ఞతలు తె లియజేసుకొంటున్నాను. 


- ఆచార్య గార్లపాటి దామోదరనాయుడు 


01201. ౧2౮6 


విషయసూచిక 


1. మనుచరిత్ర - మనచరిత్ర పరిచయం న 

ల పెద్దన త = 0 

ఏ. కృతులు టే 3 

4. చాటువులు 14 = బడ 

5. ప్రబంధం 25 - ఇథి 

6. మూలం 29 = 80 

7... ప్రార్థనలు 31 - 36 

8. అపతారిక వ్ర ఇం శ్వర 

9 కథ లే గట 

10. పాత్రలు త్‌ శక్తే 

5. వర్ణనలు టి ఆని 

12. రసం 86 - ఏ5 

13. అల్లిక జిగిబిగి క్రి = రగ 

1%. భారతీయ సంస్కృతి ౨8 - 109 
15. విశేషాలు 4 103-106 
16. ముగింపు 10/7 = 109 
17. ఉపయుక్త [గ్రంథాలు 110 


01201. ౧2౮6 





మనుచరిత్ర - మన చరిత్ర పరిచయం 


శ్రీకృష్ణదేవరాయల యుగం ప్రబంధయుగం అని రెండు పేర్లతో 
తెలుగు సాహిత్యచరిత్రలో ప్రసిద్ధికెక్కిన కాలంలో, అల్లసాని పెద్దనచే రచింపబడి 
శ్రీకృష్ణదేవరాయలుచే అంకితంపొందిన ప్రబంధరాజం స్వారోచిషమను 
సంభవము అనబడే మనుచరిత్ర. తెలుగు పంచకావ్యాలలో మొదటిస్థానంలో 
లెక్కపెట్టదగింది మనుచరిత్ర. ఈ కావ్యాన్ని వ్రాసి తనకు అంకితం 
ఇవ్వవలసిందిగా శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా పెద్దనను అడిగినట్లు 
మనుచరిత్ర కావ్యంలోని ఈ క్రింది పద్యాలద్వారా తెలుస్తూంది. 


సప్తసంతానములలో ప్రశస్తిగాంచి 

ఖీలముగాకుండునది ధాత్రి గృతియకాన 

గృతిరచింపుము మాకు శిరీషకుసుమ 

పేశల సుధామయోక్తుల బెద్దనార్య 1-14 


హితుడవు చతురవచోనిధి 

వతుల పురాణాగమేతిహాస కధార్ధ 

సృృతీయుతుడ వాంధ్ర కవితా 

పితామహుడ ఎవ్వరీడు పేర్కొన నీకున్‌ 1-కేర్‌ 


రై . మనుచరిత్ర - మన చరిత్ర 
మనువులలో స్వారోచిష 
మనుసంభవ మరయ రససమంచిత కథలన్‌ 
విననింపు, కలిధ్వంసక, 
మనఘ, భవచ్చతుర రచన కనుకూలంబున్‌ 1-16 


సప్తసంతానాలలో (1.తటాక నిర్మాణం, 2.ధననిక్షేపం, 3. అగ్రహార 
ప్రతిష్ట 4.దేవాలయ ప్రతిష్ట 5.వనప్రతిష్ట్ర 6.కావ్యరచన, 7.స్వసంతానం) 
నశించిపోనిది అయిన కావ్యాన్ని వ్రాసి నాకు అంకితమివ్వాలని రాయలు 
పెద్దనను కోరినాడు. అంతేగాదు పెద్దనమీద తనకున్న అభిప్రాయాన్ని కూడా 
వ్యక్తంచేశాడు. మనుచరిత్ర రచనాకాలంనాటికే పెద్దనకు ఆంధ్రకవితా 
పితామహుడు ఇన్నే బిరుదు ఉన్నట్లు తెలుస్తుంది. కావ్యాన్ని వ్రాయమని 
అడగడమే కాదు ఇతివృత్త నిర్దేశం కూడా రాయలే చేశాడు. మనువులలో 
స్వారోచిషమనుసంభవాన్ని కావ్యానికి ఇతివృత్తంగా రాయలు తెలియజేశాడు. 
ఇది మనుచరిత్ర కావ్యంలో మనకు స్పష్టంగా, ప్రత్యక్షంగా కనిపిస్తున్న 
కావ్యనిర్మాణ హేతువు. అయితే దీనికి సంబంధించి జనస్కృతి ఒకటి లోకంలో 
ఉంది. ఆ విషయాన్ని మనం గమనించాలి. 


సహజంగా లోకంలో ఆస్తికులు, నాస్తికులు ప్రతికాలంలోను 
ఉంటారు. ఆస్పికుల భావనల్ని నాస్తికులు, నాస్తికుల భావనల్ని అగ్తికులు 
ఎప్పుడూ వ్యతిరేకిస్తునే ఉంటారు. వారివారి భావనల్ని బలపరుచుకోవడానికి 
లేనిపోని కల్పనల్ని సృష్టిస్తూ ఉంటారు. ఈనాడు రామాయణ, భారత, 
భాగవతాలను పూజ్యగ్రంధాలుగా భావించేవారు కొందరుంటే అందలి 
విషయాలను ఆ పద్ధతుల్ని మొత్తంగా వ్యతిరేకించే వారు కొందరు, అందలి 
కొన్ని అంశాలను వ్యతిరేకించేవారు కొందరు కనబడతారు. అట్లే 
శ్రీకృష్ణదేవరాయల కాలంలో కూడా కొందరు రామాయణాన్ని అందలి 
ఇతివృత్తాన్ని వ్యతిరేకించినారట. అందులో ప్రధానాంగా ఒక విషయాన్ని 
పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తూ ఉండేవారట. అదేమంటే రాముడు 
శూర్చణఖను స్వీకరించకపోవడానికి కారణం ఆమె అందవిహీనురాలు 


మనుచరిత్ర - మన చరిత్ర పరిచయం ఏ 
కావడమేనని, అదే ఏ అప్పరసో అడవిలో తారసపడి మోహించితే కాదనేవాడా 
అని ప్రశ్నిస్తూ రామునిపై వ్యతిరేక ప్రచారం చేస్తూ ఉందేవారట. ఈ.విషయం 
ఆనోట ఈనోట పడి శ్రీకృష్ణదేవరాయలు చెవిని కూడా పడిందట. అపుడు 
రాయలు అల్లసాని పెద్దనతో ఈ విషయమై చర్చించి దుష్ప్రచారకులకు 
గుణపాఠంగా ఏమి చేయాలని ఆలోచించి చివరకు ఇద్దరు కలిసి ఒంటరిగా 
అడవిలో మోహించిన ఒక అప్సరసను ప్రవరుడు తిరస్మరించిన కథకు ప్రాధాన్యం 
ఇస్తూ ఈ కావ్య నిర్మాణం చేయాలని తలంచినాడని దాని ఫలితమే మనుచరిత్ర 
యని అన్నది జనస్కృతి. 


లోకంలోని ఈ జనస్కృతి నిజమైనా కాకపోయినా సామరస్యమైతే 
చక్కగా కుదిరింది. ఈ విషయాన్ని అటుంచితే మనుచరిత్రలో భారతీయ 
సంస్కృతి చక్కగా వివరించబడిందనే విషయంలో ఎవరికి సందేహంలేదు. 
పరస్త్రీ వ్యామోహానికి లోను కాకపోవడం, అతిధి అభ్యాగతులను ఆదరించడం, 
గురుశిష్యుల ప్రేమానుబంధం, తల్లిదండ్రులతో కలిసిమెలిసి వుండడం మొదలైన 
భౌతికాంశాలతో పాటు తల్లిదండ్రుల రూపాలే కాక వారి గుణగణాలు, వారి 
ప్రవర్తనా తీరులు పుట్టబోయే బిడ్డలపై ప్రభావం చూపుతాయనే అంశంతో 
పాటు తాతల గుణగణాలు, మనవళ్ళకు సంక్రమిస్తాయి అనే శాస్త్ర సమ్మత 
విషయాన్ని పెద్దన మనుచరిత్ర ద్వారా తెలియజేశాడు. 


మన పురాణ, ఇతిహాస, కావ్య ప్రబంధాలు ఏది చెప్పినా సమస్త 
ప్రపంచ దృష్టితోనే చెప్పినారు. ఇక్కడ ఉదాహరణకు మన వివాహాది 
సందర్భాలలో చెప్పే శోకం ఒకటి గమనింపదగి వుంది. 


“పంచాశత్మ్కోటియోజన విస్తీర్ణే భూమండలే 
లక్షయోజన విస్తీర్లే జంబూద్వీపే...” అని అంటారు. 


అంటే యాభైకోట్ల యోజనాల విస్తీర్ణంగా భూమండలం, లక్ష 
యోజనాల విస్తీర్ణంగా జంబూద్వీపం భావించబడ్డాయి. అనగా మన ప్రాచీన 
కవులు ప్రతిపాదించిన ఏ భావమైనా ఇంత సువిశాలమైన స్థలంలోని మానవుల 
జీవన ప్రగతిని దృష్టిలో పెట్టుకొని చెప్పిందే అని మనం భావించాలి. 


శ మనుచరిత్ర - మన చరిత్ర 
సనాతన సాహిత్యం ప్రతిపాదించిన భారతీయ సంప్రదాయానికి, 
భారతీయ జీవన విధానానికి అట్టే వ్యత్యాసం కనిపించదు. 


చతుర్విధ పురుషార్థాలు, చతురాశమాలు, శాంతియుత జీవన 
సౌభాగ్యం కోసల మన మహర్షులు మనకోసఠల ఏర్పరచిన పద్ధతులు, 
చతురాశ్రమాలలో ఏఏ దశలో ఏఏ పనులు ఏ విధంగా నిర్వర్తించాలో వారు 
వివరించియున్నారు. అట్లే పురుషార్జాలు ధర్మబధద్ధమై వుండాలని నొక్కి 
వక్కాణించారు. అవి పాటించినపుడు జీవితం నియమబద్ధంగా సాగుతుంది. 
మానసిక సంఘర్షణకు తావుందదు. వ్యక్తి మానసిక శాంతితో జీవించగలుగు 
తాడు. తద్వారా సంఘం ద్వారా దేశం ప్రశాంతంగా వుంటాయి. ఈ విధమైన 
భావ ఐక్యతను పురాణ, ఇతిహాస, ప్రబంధాలలో మనం గమనించవచ్చు. 


ఏ వ్యక్తిగాని తన జీవన ప్రయాణంలో మరొక వ్యక్తి జీవితానికి 
ఆటంకం కాని, ఆపదకాని కలిగించకుండా మనుగడ జరపాలన్నదే భారతీయ 
జీవన విధానం. ఇంకోరకంగా చెప్పాలంటే ఐహిక, ఆముష్మిక అంశాలని 
సమన్వయించుకొని ఆధ్యాత్మిక సౌందర్యాన్ని పెంపొందించుకుని రజస్తమో 
గుణాల్ని అణచిపెట్టుకొని సత్వగుణ ఆలోచనల్ని పెంపొందించుకుని 
జీవనప్రయాణం చేయడమే భారతీయ జీవన విధానం. ఆ విధంగా భారతీయు 
లందరు జీవనగమనాన్ని సాగించాలని మన కావ్యాలు ప్రబోధించాయి. ఇది 
మనకు కనిపించే భావ సమైక్యత. 


వాత్చాయనుడు చెప్పిన ఒక న ఇక్కడ గమనింవదగి వుంది. 
శ్లో: “శతాయుర్వైపురుషో విధజ్యకాల మన్యోన్యాన్‌ బద్ధమ్‌ . 


పరశ్వరక్షానను ఘాతుకం త్రివర్జం సేవేత అని అన్నాడు. అంటే మానవుడు 
తన జీవితకాలాన్ని ప్రత్యేకంగా. విభజించుకొని ఒకదానితో ఒకటి విరుద్ధంగాని 
విధంగా పేర్చుకొని ధర్మార్ధకామాలు అనే పురుషార్థాల్ని 'సేవించాలని అతని భావం. 
బాల్యం నందు విద్యాగ్రహణ అర్జాల్ని యవ్వనమునందు ధర్మబద్ధమైన కామాన్ని. 
వార్ధక్యంనందు ధర్మమోక్షాన్ని సేవించాలని వత్సాయనుని అభిమతం. 


మనుచరిత్ర - మన చరిత్ర పరిచయం క్‌ 

రామాయణ, భారతేతిహాసాలు ఈ విషయాల్నే కథల ద్వారా 
వివరించినాయి. చతుర్విధ పురుషార్దాలలో మన ఐతిహాసికలు మోక్షమే జీవిత 
లక్ష్యంగా వుండాలని సమస్త జాతికి ఉద్బోదించారు. కామార్ధలకంటే ధర్మానికి 
అధిక ప్రాధాన్యతనిచ్చారు. మానవుని స్వవిధులను ఇతరుల పట్ల వారు 
నిర్వర్తించవలసిన బాధ్యతలను నిర్దేశించేది ధర్మం. ధర్మార్థకామాలకు ఘర్షణ 
జరిగినపుడు అర్ధంచేత సాధించబడే కామానికంటే అర్ధమే గొప్పదని, ధర్మంచేత 
అర్ధము సాధించబడుతుంది కాబట్టీ ధర్మమే గొప్పదని, మన. పురాణికుల 
స్‌ పిండితార్ధమేమనగా, చతుర్విధ పురుషార్థాలలో ధర్మం, మోక్షం 
వరణీయాలని వేలుతుండ: 


చతుర్విధ పురుషార్జాలతో పాటు చతుర్విధ ఆశ్రమ ధర్మాల్ని మన 
కావ్యాలు వివరించాయి. అందు మొదటిది బ్రహ్మచర్యం, అనగా ఇది 
విద్యాభ్యాసకాలం. గృహస్థాశమమే అన్ని ఆశ్రమాలకు ఆధారమని మనవారి 
అభిప్రాయం. అతిథిని పూజించడం అందులో ప్రధానం. “సత్యదేవమయో 
అతిథి అని మనుస్కృతి. ఈ విషయాన్ని అనేకానేక కథల ద్వారా మన 
కవులు మనకందించారు. 


మూడవది వానప్రన్థాశ్రమం. నాల్గవది గృహస్థాశ్రమం. ఈవిధంగా 
మనవారు బహుచక్కని మానవ జీవిత విధానాన్ని నిర్దేశించి ఆ విధంగా 
జీవించమని ఉపదేశించినారు. ఆ మార్గంలో పయనించినంతవరకు భారతీయ 
జీవన విధానానికి. ఏ లోటు వుండదని తెలియజేశారు. అల్లసాని పెద్దన 
మనుచరిత్ర కూడా ఈ పై విషయాలను నిర్దేశిస్తూ చెప్పబడింది. అందుకే 


అల్లసాని మనుచరిత్ర మనచరిత్ర. 


స్వారోచిష మనువుకు జన్మనిచ్చింది స్వరోచి వనదేవతలు. వనదేవత 
శారీరకపరమైన శృంగార వాంఛలను తీర్చుకోవడానికి స్పరోచిని ఆశ్రయించలేదు. 


ఒక మనువును (ఉత్తమపురుషుని) ల నోకానికి అందివ్వమని దేవతలు కోరితే 
వనదేవత స్వరోచిని కలిసింది. ఆమెది పవిత్రత. ఆ పవిత్రత స్వరోచికి 


క్‌ మనుచరిత్ర - మన చరిత్ర 
సంక్రమించింది. అట్లే స్వారోచిషుని జన్మప్రదాత స్వరోచి. స్వరోచి తల్లిదండ్రులు 
వరూధిని, మాయాప్రవరులు (గంధర్వులు. కాని తేజస్సు ప్రవరునిది. లోకంలో 
తాత పోలికలు గుణగణాలు అతని బిడ్డకన్నా మనుమడులోనే ఎక్కువగా 
ఉంటాయి అంటారు. ఆ విషయం కూడా ఇక్కడ చెప్పబడింది. ప్రవరుని 
తేజస్సును మాయాప్రవరుని వీర్యం ఆధారంగా తన గర్భంలో ధరించి స్వరోచికి 
జన్మనిచ్చింది వరూధిని. ఆ తేజోగుణం మనుమడు అయిన స్వారోచిషునిలో 
కనిపించింది. కావ్యారంభం ఇలా జరిగితే కావ్యం ముగింపులో అద్భుత 
విషయం గమనింపదగి వుంది. స్వరోచి భార్యలతో కలిసి శృంగార భోగాలలో 
లేలియాడుతున్న దృశ్యాల్ని చూసి హంసి, చక్రవాకాలు సంభాషించుకున్న 
విషయాలు గమనింపదగి వున్నాయి. 


హంస చడ్రవాకంతో భార్యకు భర్తపైన, భర్తకు భార్యపైన వలపు 
వుండడం లోకసామాన్యం. కాని భార్యాభర్తలకు ఒకరిపై ఒకరికి సమానమైన 
వలపు వుండడం పూర్వజన్మసుకృతం గదా 
క. మెలతకు బతిపై నైనను 

మెలతుకపై బతికినైన మేలగుటెందుం 

గలయది మెలతకు బతికిన్‌ 

వలపు సమర్శబగుట జన్మవాసన చెలియా మను 6-66 


అని అంటుంది. అపుడు చక్రవాకం ఇలా చెపుతుంది. ఓహంసమా ఈరాజు 

ఒక ్రీతో సుఖించి తిరిగి తమతో సుఖించాలని ఆశపడితే ఆతనిపై 

కోపగించుకోకుండా ఆత్మగౌరవాన్ని చంపుకొని ఆతనితో సంభోగించడం 
నీతిమాలిన పని. అది కపట(ప్రేమేకాని స్వచ్చమైన ప్రేమకాదు. 

చ... పలువురయ్‌ందు నొక్సనికి బ్రాతియు నొక్కనియందు జూడ న 
స్గలమగు గేమ పల్వురకు కల్గుట యద్భుతమట్లుగాన ని 
వ్వెలదులయందు గూర్మిపసవీనికి నేమియులేదు వీని యం 
దలపడ గల్లదీ జలరుహాక్షులకుం బ్రియమెవ్విధంబునన్‌ 


మను 6-70 


మనుచరిత్ర - మన చరిత్ర పరిచయం 7 
అని చెప్పి ఇంకనూ ఇట్లా చెపుతుంది. ఓ హంసమా, ఒకరాజు అనేకమంది 
సేవకులను కలిగివున్నపుడు ఏ ఒక్కనియందు స్థిరమైన అనురాగముండదు. 
అట్లే అనేకమంది భార్యలుండే పురుషుడు ఏ ఒక్కనియందు (ప్రేమను 
కలిగివుండదు. అట్లే ఈ స్వరోచికి ఏ భార్యమీద స్థిరమైన (ప్రేమ వుండదు. ఆ 
భార్యలు కూదా అతనిపై స్థిరమైన (ప్రేమాతిశయాలు కలిగివుండరు. కారణం 
అతనికి మరో ప్రీతో సంబంధముందని తాను మాత్రమే భార్యకాదనే విషయం 
మనసులో మెదులుతూ వుంటుంది. కాబట్టి ధనానికి ఆశపడి దాసీజనం ఒక 
సంపన్నుని వశంలో ఉన్నట్లే స్వరోచి పాండిత్యానికి సామ్రాజ్యాధికారిత్వానికి, 
ఆతని విద్యావిశేషాలకు, ఆతడుచేసిన సహాయానికి వారు లొంగివున్నారే కాని 
ఆతనిపై సంపూర్ణమైన (ప్రేమానురాగాలతో కాదు. ఓ హంసా, ఒక పురుషునికి 
ఒక ప్రీయందు మాత్రమే కలిగిన అనురాగం ఉత్తమమయ్యింది. కాని పెక్కురు 
ప్రీలయందు ఒక్క పురుషునికి అనురాగం ఉందని చెప్పడం అసత్యం. 


ఆ. తగులు నెవ్వడొక్కొ తరుణికి నొకనికి = 
మెలత వలచు సదియ మేలనంగ 
వచ్చుగాని పెక్కువనితలపై గూర్మి 
గలుగుననుట బొంకుగాదె తరుణి మను 6-74 


అసలైన భారతీయ సంస్కృతికి ఈ హంసి చక్రవాకుల సంభాషణ 
చక్కని ఉదాహరణ. ఎంతో చక్కని ప్రబోధం పక్షుల సంభాషణ ఆధారంగా 
తెలియజేశాడు పెద్దన. ఈ విధంగా భారతీయ సంస్కృతిని తెలియజేస్తూ 
ఉంది కాబట్టే అల్లసాని పెద్దన మనుచరిత్ర- మనచరిత్ర అయ్యింది. 





పెద్దన 


అల్లసాని పెద్దనను గూర్చి తెలుసుకోవడానికి అతని లభిస్తున్న కావ్యం 
మనుచరిత్రలో పెద్దగా అతడు తనను గురించి ఏమీ చెప్పుకోలేదు. అన్నూరు 
శాసనంలో కొన్ని విషయాలు ఉన్నా సమగ్రమైన అంశాలు తెలియరావు. ఆ 
శాసనం ఆధారంగా పెద్దన ఇంటిపేరు అల్లసాని వారని అతనిది వశిష్టగోత్రమని, 
తెలుస్తుంది. అట్లే ఆశ్వతాయన సూత్రం, బుగ్వేదం, నందవరీక స్మార్త నియోగి 
(బ్రాహ్మణుడని (గ్రహించవచ్చు. తండ్రి చొక్కనామాత్యుడు అని తెలుస్తుంది. 
మనుచరిత్ర ఆశ్వాసాంత గద్యలలో “శ్రీమదాంధ్ర వవితా పితామహ 
సర్వతోముఖాంక పంకజాక్ష పాదాంబుజాధీన మాశాసేందిందిర నందవరపుర 
వంశోత్తంస శఠకోపతాపస ప్రసాదాసాదిత చతుర్విధ కవితామతల్లి కాల్లసాని 
చొక్కయామాత్యపుత్ర పెద్దనార్య ప్రణీతంబయిన స్వారోచిషమనుసంభవం బను 
మహా ప్రబంధంబునందు అని మాత్రం పేర్కొనడం చేత'తండ్రిపేరు, గురువుపేరు 
ఆతని బిరుదులతో పాటు ఆతడు నందవరీకుదని మాత్రం గ్రహించడానికి 
వీలు కలుగుతుంది. 


శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దనల మధ్య గల సంబంధానికి: 
సంబంధించి రకరకాల విషయాలు వ్యాప్తిలో ఉన్నాయి. అందు కొందరు 
పెద్దన రాయలకు బాల్యగురువని పేర్కొన్నారు. రాయలు చిన్ననాడు 


పెద్దన 0 
చంద్రగిరికోటలో తిమ్మరుసుచే రహస్యంగా ఉంచబడినాడని, ఆ కాలంలోనే 
పెద్దన వద్ద రాయలు విద్య నభ్యసించినాడని కొందరి మతం. పెద్దన ఎక్కడా 
ఎవరిని తన గురువుగా చెప్పుకోకపోవడం గమనింపదగిన అంశం. అట్లే 
పెద్దన జన్మన్ఫల విషయంలో కూడా వివుర్శకుల వుధ్య 
ఖేదాభిప్రాయాలున్నాయి. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు మనుచరిత్రకు పీఠిక 
వ్రాస్తూ పెద్దన నేటి కర్నాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లా దూపాడు పరగణాలోని 
దోరాల గ్రామంనందు జన్మించినాడని పేర్కొన్నాడు. అయితే తిమ్మావరుల 
కోదండరామయ్య తాను మనుచరిత్రకు పీఠిక వ్రాస్తూ ఇదే విషయంపై ఇలా 
అభిప్రాయపడ్డాడు. 


“కడప మండలమున కమల్తాపురము తాలూకాలో నున్న కోకటము 
అను గ్రామములో గాని, దానికి సమీపంలోనే యున్న పెద్దనపాడు ఆను 
(గ్రామమున ?7-ని యాతడు జన్మించి యుండునని కొందరు విశ్వసించుచున్నారు. 


పెద్దన రాయల వలన పొందిన యగ్రహార దానములలో కోకటము 
ముఖ్యమైనది. సామాన్యముగా నెవరుగాని తాము జన్మించిన స్థలమందే 
భూవసతిని సంపాదించుట లోకస్వభావమునకు విరుద్ధముగాదు. అతడు 
కోకటమును గోరుట యాతని జన్మస్థలాభిమానమును వెల్లడిచేయును. 


కోకట గ్రామమునకు సమీపముననే పెద్దనపాడు అను గ్రామము 
కలదు. ఆ గ్రామమున నిప్పటికిని పెద్దనపేర ప్రథమ తాంబూల మిచ్చు 
సంప్రదాయమున్నది. ఆ పెద్దన అల్లసాని పెద్దన యనియే యా ప్రాంత 
వాసుల యభిప్రాయము. ఈ పెద్దనపాడునకు సమీపమునందెే పెద్దనచెజఖువు 
కలదు. పుణ్యమునకై యాతడు త్రవ్వించినదే యమైయుండదును. 


రాయలవారి బాల్యము చంద్రగిరిలో గడిచియుండునని యూహింప 
బడుచున్నది. అతని బాల్యగురువగు పెద్దన తత్రాంత వాసియేయై యుండును. 
చంద్రగిరికి కడప మండలము దగ్గరయైనట్టు బళ్ళారి మండలము కాదు. 


10 మనుచరిత్ర - మన చరిత్ర 

చిగురుచెట్టననునది కడప మండలమున కలదు. వానికి జేవ 
యుండదు. బళ్ళారిప్రాంతమున ల్స్‌ చెట్టును సిగరచెట్టు అందురు. 
మనుచరిత్రమున “చిగురుకొమ్మైనజేవ” యని రచించుట యాతని స్థానిక 
పరిజ్ఞానమునకును సూచకము. 


ఆయా కారణములచే పెద్దన జన్మస్థలము కోకటమో లేక పెద్దనపాడో 
కావచ్చునని కొందరు అభిప్రాయపడుచున్నారు” 


అన్నూరు శాసనాధారాలను బట్టి పెద్దన పూర్వీకులు శివకేశవుల 
ఎడ సమాన భక్తిగల స్మార్తాచార్యులుగా తెలుస్తుంది. పెద్దన గూడా తన 
గురువైన శఠగోపయతిద్వారా వైష్ణవాన్ని స్వీకరించేంతవరకు శివకేశవుల మీద 
సమాన భక్తిగలవాడుగానే కనబడుతుంది. ఈ విషయం కోకట శాసనం వల్ల 
స్పష్టమవుతుంది. పెద్దన కోకట గ్రామమందలి సకలేశ్వరస్వామికి నైవేద్య 
దీపారాధనలకు గాను కొంత భూమిని దానం చేసినట్లును, అట్లే 
చెన్నకేశవస్వామి ఆలయానికి కొంత భూమిని దానంచేసినట్లు కోకట శాసనం 
వల్ల తెలుస్తుంది. ఈ రెండుదానాలు శా.శ. 1440లో వేసినట్లు శాసనాధారాలు 
చెపుతున్నాయి. కాబట్టి శఠగోపయతి వద్ద వైష్ణవం స్వీకరించేవరకు పెద్దన 
తన పూర్వీకులవలె శివకేశవభక్తిగల వాడని తెలుస్తుంది. అయితే కొందరి 
అభిప్రాయం మరో విధంగా వుంది. అదేమంటే 


“పెద్దన వైష్ణవము స్వీకరించినయెడ మనుచరిత్రయందు శివస్తుతి 
చేసియుండడనియు, శఠకోపయతి చతుర్విధ కవిత్వాభ్యాసమునను, అఖిల 
పురాణాగ మాదులయందును గురువు గాని వైష్ణవము నిప్ఫించుటలో గురువు 
గాదు. మనుచరిత్ర తుదినిగల విష్ణుస్తుతియందలి విశిష్టాద్వైత సిద్ధాంతము 
పరమ వైష్ణవుడగు రాయలప్రీతికై రచించింది కాని పెద్దన వైష్ణవము తీసికొనుటచే 
రచించినది కాదు. కావున అతడు స్మార్తుదే” అని అన్నారు. 

పెద్దన బళ్ళారి, కడపలలో ఏ ప్రాంతంవాదైనా, ఏదివమైనా 
ఆంధ్రకవితా పితామహుడై ఆతడు నిర్మించిన ప్రబంధరాజం స్వారోచిషమను 
సంభవమనబడే మనుచరిత్ర మనచరిత్ర. 


(రై 





శ్రీకృష్ణదేవరాయలు భువన విజయ మందిరంలో (ప్రధాన పీఠమెక్కిన 


ల్లసాని పెద్దన మనుచరిత్ర కావ్యంలో తన గురువును గూర్చి ఇలా చెప్పాడు. 


కొలుతున్‌ మద్దురు విద్యా 

నిలయున్‌ గరుణా కటాక్ష నిబిడ జ్యోత్స్నా 
దళితాశిత జన దురిత 

చ్చలగాఢద్వాంత సమితి శఠకోపయతిన్‌ 


శఠకోపయతి అహోబిలమఠాధిపతి విద్యా నిలయుడు. ఆయన 


వద్ద పెద్దనగారు విద్యనభ్యసించినట్లు చెప్పుకున్నారు. పెద్దన కృతులుగా ఈనాడు 
యు యు శో యు 

మనకు లభిస్తున్నది స్వారోచిషమునుసంభవము అని పెద్దనగారు నామకరణం 

చేసిన మనుచరిత్ర అనే కావ్యం మాత్రమే. అయితే లాక్షణికులు కొందరు 

ఉదహరించిన కొన్ని పద్యాలు ఆధారంగా పెద్దన హరికథాసారము అనే 

(గ్రంధాన్ని కూడా వ్రాసినట్లు తెలుస్తుంది. కస్తూరి రంగకవి తన ఆనందరంగ 

రాట్బంధంలో అఖందయతికి గాను ఈ క్రింది పద్యం ఉదహరించారు. 


శఠకోపయతికి శఠతరు 
కుఠారకోపమతికిని గురుమత హృత్మ 
ర్మఠనిరతికి జతురాగమ 
పఠనాయత నియతికి నజపాసం భృతికిన్‌ (ఆనంద 38-817) 


వా వాను. .. 


12 మనుచరిత్ర - మన చరిత్ర 

ఈ పద్యం అల్లసాని పెద్దన గారి హరికథాసారంలోనిదిగా చెప్పారు. 
అటు తరువాత వటపటత్రశాయిని వర్ణించే పద్యం కనపడుతుంది. దీనిని 
కస్తూరిరంగ కవి వర్ణప్రాసానికి ఉదాహరణగా ఇచ్చాడు. 


ఆదేవోత్తముడు సుధాం 

బోధి నవైకాగ్రిమ దళమున బాలుండై 

చేదోయిచేత దక్షిణ 

పాదముగొని నోట జెప్పె బకపకనగుచున్‌ (ఆనంద 3-66) 


అలాగే ప్రశంభాసుర వధను వర్ణించే సందర్భంలోనిదిగా ఆరుద్రగారు 
భావించిన ఈ క్రింది పద్యాన్ని కస్తూరిరంగకవి ఆనందరంగర్భ్యాగంలో 
పేర్కొన్నాడు. 


అంబరము వగుల నార్చి ప్ర 

లంబాసురుడాగ్రహము వెలయగదిరిన వే 

ళం బలరాముడు చేయు స 

లంబున వానితల దద్రుంచె లావు మెరయగన్‌ (ఆనందరంగ 3-42) 


అట్లే ఆశ్వాసాంత పద్యంగా ధ్వనిస్తుందని కాకపోతే ఏ దేవుడైనా 
ప్రత్యక్షమైనపుడు ఏ పాత్ర అయినా చెప్పి వుండవచ్చునని ఆరుద్రగారు ఊహించిన 
ఈ క్రింది పద్యం కస్తూరిరంగ కవి ఆనందరంగ రాట్పదంలో కనిపిస్తుంది. 


శయధృతఫణివలయభవా 

వ్యయవిహిత విశుద్ధ సంవిదాత్మక మాయా 

మయనానా విధలీలో 

దయసదయకటాక్ష శైలతనానయాధ్యక్షా (ఆనందరంగ 3౩-839) 


హరికథాసారంలో కొంత శృంగారం కూడా వున్నట్లు తెలుస్తున్నదని 
ఆరుద్రగారు భావిస్తూ ఆనందరంగరాట్పందంలోని ఈ క్రింది పద్యాన్ని 
ఉదహరించారు. 


కృతులు శే 
బాలరసాల కిసాలము 
(గ్రోలుచు పలికెడి పికంబకోయనజాలా 
జాలపడియాస యతిమధు 


రాలాపములనియె నాదరణమున వినగన్‌ (ఆనందరంగ 3౩-356) 


ఆరుద్రగారు హరికథాసార ప్రస్తావనచేస్తూ తన సమగ్ర ఆంధ్ర 


సాహిత్యం ఆరవ సంపుట ౦లో ఇలా తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. 


ఎ 9. 


“హరికథాసారంలో కూడా పెద్దనగారు హిమాలయ పుణ్యక్షేత్రాలు 
వర్ణించినట్లు ఒక సీసపాదం వల్ల తెలుస్తుంది. త్రివర్ణ ప్రాసానికి ఉదాహరణగా 
కస్తూరిరంగకవి దానిని ఉదహరించాడు. ఇందులో ఆ త్రినేత్రుడు 
వనజాతదళాక్షుని గురించి తపం గైకొనిన చోటు అని ఉంది. (ఆనంద 
గర్వాందము 8-78). ఇది మనుచరిత్ర రచించాక ముది మది తప్పనప్పుడు 
వ్రాసినది కాదు చాలా తొలి రచన అని చెప్పవచ్చు”. 


ఆరు[ద్రగారు ఉదవారించని మరొక ఆటవెలది వద్యాన్ని 
మనుచరిత్రకు వ్యాఖ్యానం రాస్తూ వెంపరాల సూర్యనారాయణ గారు పేర్కొన్నారు. 


ఆ పద్యం.... 


అభిలపారి కాంక్షి కాశయ పర్ణశ 
లోప కంఠమునకు లోకభర్త 

చేరనేగియచట బారవంబున డిగ్గి 
యధివసించి యుండు నబ్దిలోన 


ఈ వీధంగా లభిస్తున్న మనుచరిత్ర గాక అల్లసాని పెద్దనార్యుడు 
హరికథా సారము అనే (గ్రంథాన్ని వ్రాసినట్లు లాక్షణికులు ఉదహరించిన 
పద్యాల ఆధారంగా తెలుస్తుంది. పెద్దన పేరు మీదుగా లోకంలో అనేక 
చాటువులు ఉన్నాయి. 





మ్‌ సందర్భంలో ఏవరితో ఎందుకు చెప్రాడో తెలియదు గాని -- 

“నిరుపహయతిస్టలంబు” అనేచాటువు లోకంలో పెద్దనదిగా పెద్ద ప్రసిద్ధినే 

పొందింది. ఇది పెద్దన ఒకసారి తెనాలి రామకృష్ణుని కొంటె ప్రశ్నకు 

సమాధానంగా చెప్పినాదని కొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనా కవిత్వం 

రాయడానికి ఏమి అవసరమో తెలియజేస్తూ పెద్దనగారు చెప్పిన ఈ పద్యం 
క 


ఆనాటి కొందరు కవుల భావనలకు ష్‌ పట్టట 


చెప్పడానికి ఇష్టం లేని సమయంలో ఎవరో బలవంతంచేస్తే ఆ సందర్బం 
నుండి తప్పుకోవడానికి మాత్రమే సష్టనగాడు ఈ పద్యం చెప్పారని కొందరు 
భావిస్తున్నారు. అదే సత్యం కావచ్చు. 


ఆ పద్యం : నిరుపహతిస్థలంబు రమణీప్రియదూతిక తెచ్చియిచ్చు కప్పురవిడె 
మాత్మకింపయిన భోజనముయ్యెల మంచమొప్పుత. ప్పరయు 
రసజ్ఞులూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్‌ దొరికిన గాక 
యూరక కృతుల్‌ రచియింపు మటన్న శక్యమే 


ఏకాంత ప్రదేశంలో ప్రియురాలు దగ్గర నుండి దూతిక తాంబూలం 
తెచ్చి ఇస్తుంటే మనసుకు ఆనంద మైన భోజనంచేసి ఉయ్యాల మంచం మీద 
పడుకొని ఊగుతూ తప్పొప్పులు తెలిసిన వ్రాయసగాడు వ్రాస్తూ వుంటే కవిత్వం 


చాటువులు క్షే5్‌ 
చెప్పవచ్చుగాని లేకపోతే కవిత్వం చెప్పడం కష్టం అనేది పెద్దన భావనగా ఈ 
చాటువులో కనిపిస్తుంది. 


ఆనందరంగ రాట్బందంలో పెద్దన చెప్పిన పద్యంగా అభేదయతికి 
ఉదాహరణగా ఒక పద్యం ఈయబడింది. అది కూడా పెద్దన చాటువుగా 


చెప్పబడుతూ ఉంది. 


ఆ పద్యం ఎవిపున కషఠతాయ జగతీశ్వరుఖడ్గము మింటి మార్గమున్‌ జూపిన 
భానుమండలముజొచ్చి హుటాహుటి శత్రులేగుచో రేపటి బాపనయ్య 
పగలింటి మహోగ్రపు జంగమయ్య యోమాపటి దాసరయ్య మము 
మన్ననచేయుమటందు రెంతయున్‌్‌ (ఆనంద ౩3-276) 


పెద్దన చాటువుగా కనిపించే మరొక పద్యం మరణించిన 
మహమ్మదీయ వీరుల గురించి తెలియజేసేది ఈ పద్యం చాటుపద్య 
మణిమంజరిలో పేర్ళొనబడింది. 


సమరక్షోణిని కృష్ణరాయల భుజాశాతాసిచే బడ్డదు 
ర్థమదోర్టండ పుళిందకోటియవన వ్రాతంబు సప్తాశ్యమా 
ర్ల్గమునన్‌ గాంచి సెబాసహోహరిహరంగా ఖూబు ఘోడాకితే 


తుముకీ బాయిల బాయిదేమలికి యందుర్శింటికిం బోవుచున్‌ 
(చాటుపద్య మణిమంజరి, 1 పుట 158) 


శ్రీకృష్ణదేవరాయలు భువనవిజయంనందు అల్లసాని పెద్దనతోపాటు 
అనేకమంది సంస్కృతాంధ్ర, తమిళ, కన్నడకవులు వున్నట్లు జనస్కృతి. ఒకనాడు 
ప్రభువు గండపెందేరమును బంగారు పళ్ళెరంలో తెప్పించి సంస్కృతాం(ధ్ర 
భాషలలో సమానంగా కవిత్వం చెప్పగలిగినవారు ఈ బహుమతిని 
స్వీకరించవచ్చునని చెప్పినారు. ఏ కవి ముందుకు రాలేదు. అప్పుడు 


శ్రీకృష్ణదేవరాయలు కవులనుద్దేశించి, 


కే( 


మనుచరిత్ర - మన చరిత్ర 
ముద్దుగ గండపెండియరమున్‌ గొనుడంచు బహుకరింపగా 
నొద్దెక నాకొసంగుమని యొక్కరు గోరగలేరు లేరుకో 
అని ఇంకా ఏదో చెప్పబోతుండగా పెద్దనగారు దిగ్గునలేచి 
పెద్దనబోలు పండితులు పృథ్విని లేరని నీవెరుంగవే 
పెద్దనకీదలంచినను పేరిమి నాకిడు కృష్ణారాణ్భపా 


అని అన్నాడట. 


ఈ పద్యాన్ని పూరించి వెంటనే తెలుగులో కవిత్వం ఎలా వుండాలో 


16 ఉత్పలమాలా పాదాలలోను సంస్కృతంలో కవిత్వం ఎలా వుండాలో 14 
ఉత్పలమాలా పాదాలలో ఏకబిగిన తెలియజేసినాడట. 


టి. 


పూతమెరుంగులుం బసరుపూపలెడంగులు జూపునట్టివా? 
కైతలు? జగ్గునిగ్గునెన గావలె గమ్మున గమ్మనన్వలెన్‌ 
రాతిరియుం బవల్‌ మజపురాని హెయల్‌ చెలి యారజంపుని 
ద్ధాతరితీపులంబలెను దాససిలన్వలె లోదజంచినన్‌ 

బాతిగ బైకొనన్వలెను బైదలి కుత్తుకళోని పల్లటీ 

కూతి జనన్వలెన్‌ సొగసుకోర్కులు రావలె నాలకించినన్‌ 
చేతికొలంది గౌగిటను జేర్చిన కన్నియ చిన్నిపొన్ని మే 
ల్మూతల చన్నుదోయివలె ముచ్చటగావలె బట్టిచూచినన్‌ 
డాతోడనున్న మిన్నుల మిటారపు ముద్దుల గుమ్మకర్మునే 
వాతెజ దొండపండువలె వాచవి' గావలె బంటనూదినన్‌ 
గాతలదమ్మిచూలిదొర కైవసపుం జవరాలి సిబ్బెపు 

న్నే తెలి యబ్బురంపు జిగి నిబ్బరపుబ్బగు గబ్బిగుబ్బపొం 
బూతల నున్న కాయ సరిపోడిమి కిన్నెరమెట్లబంతి సం 
గాతపు సన్నతంతి బయకాంపు గన్నడ గౌళ పంతుకా 
సాతత తానతానల పసం దివుటాడెడు గోటమీటు బల్‌ 
(మోతలు నుంబలెన్‌ హరువు మొల్లము గావలె నచ్చ తెన్లులీ 


చాటువులు క్షే 
రీతిగ సంస్కృతంబు పచరించి పట్టున భారతీవధూ 
టీ తపనీయగర్భ నికటీభవ దానవపర్వ సాహితీ 
భౌతిక నాటకప్రకర భారత భారత సమ్మత ప్రభా 
శీతనగాత్మజా గిరిశ శేఖర శీతమయూఖ రేఖి కా 
పాత సుధాప్రపూర బహుభంగ ఘుమంఘుమఘుంఘుమార్చటీ 
జాతక తాళయుగ్మ లయసంగతిచుంచు విపంచికా మృదం 
గాతత తేహితత్తహిత హాదితదంధణ ధాణుదింధిమి 
వ్రాత లయానుకూల పదనార కుహూద్వహ హారి కింకిణీ 
నూతన ఘల్పలాచరణ నూపుర రభూళర్సుళీ మరందసం 
ఘాత విబుద్దునీ చకచక ద్వికచోత్పల సార సం[గ్రహా 
యాత కుమారగంధవహహారి సుగంధ విలాసయుక్తమై 
చేతము చల్లజేయవలె జిలున జల్లవలె న్మనోహర 
ద్యోతక గోప్తనీఫల మధుద్రవ గోఘృత పాయస ప్రసా 
రాతిరస ప్రహర రుచిర ప్రసరంబుగ సారెసారెకున్‌ 


రాయలు ఆనందంతో పెద్దనగారి వామపాదానికి గండ పెందేరాన్ని 
ధరింపజేశాడు. ఆ తరువాత పెద్దనగారు రాయలను ఇలా దీవించాడు. 


క్షీరాంభోనిధియందు యోగసరణిం జిచ్చక్తి ప్రాపించి త 
ద్లోరాజత్మకుబంతగ్గోపవిల సద్గోరాజగోలోకతా 
స్ఫారాలోకనతేజగాత్ర చ చలనస్వాంతాద్రిదం భోళికృ 
త్సారజ్ఞాన సనందనాది మునిబృ్బృందాధిక్య సామర్ల ర్ధ్యవాః 
పూరాకారత నిద్రజెందు కరుణాంభీోరాశినిన్‌ బ్రోవుతన్‌ 


అల్లసాని పెద్దన కూతురు కూడా మంచి కవయిత్రి అని చాటిచెప్పే 
కథ ఒకటి లోకంలో వ్యాప్తిలో వుంది. అది ఏమిటంటే ఒకనాడు పెద్దన 
పద్యం రాయడం ప్రారంభించి ముగింపు తోచక ఆలోచిస్తూ ఎక్కడికో వెళ్లినారట. 


పెద్దన రాసినది త 


18 మనుచరిత్ర - మన చరిత్ర 
మృదుతల్చంబు వికారలీల దిగి దమ్మిల్లంబు చేబూని రా 
గద దృగ్జాలము తోడ గౌను నులిమూగన్‌ మోము మార్వెట్టుచున్‌ 
వదలం బారిన నీవి పట్టుకొని యా వామాక్షి యిట్లేగె 


అంతట చివరిపాదాన్ని పెద్దన కూతురు ఆతడు వచ్చే లోపల ఈ 
క్రింది విధంగా పూరించిందట. 


కూతురు చేసిన ముగింపు 
దత్పదన భ్రాజిత రత్న దీప కళికా స్తంభము క్రీనీడకున్‌ 


ఇంకనూ కొన్ని చాటువులు పెద్దనవిగా లోకంలో వ్యాప్తిలో వున్నాయి. 
వాటి ఆధారంగా శ్రీకృష్ణదేవరాయలు మరణానంతరం కూడా పెద్దన కొంతకాలం 
జీవించినట్లు తెలుస్తుంది. శ్రీకృష్ణదేవరాయలు మరణానంతరం గజపతులు 
విజయనగరం మీద దండెత్తి వచ్చినారట. అపుడు అల్లసాని పెద్దన ఈ క్రింది 
పద్యం రాసి గజపతులకు పంపినాదట. ఆ పద్యం చదువుకున్న గజపతి 
సిగ్గుపడి వెనుదిరిగి వెళ్ళిపోయినాడట. ఆ పద్యం... 


రాయరాహుత మిండ రాచయేనుగు వచ్చి యారట్లకోట గోరాడునాడు 
సంపెట నరపాల సార్వభూముడు వచ్చి సింహాద్రి జయశీల జేర్చునాడు 
'సెలగోలు సింహంబు చేరి ధికృతి గంచుతల్పుల గరుల డీకొలు- నాడు 
ఘనతర నిర్భర గండపెండెర మిచ్చి కూతురాయలకొనగూర్చునాడు 
ఒడలెరుంగవాొ చచ్చితొ యుర్విలవా 

చేరజాలక తలచెడి జీర్ణమైతా 

కన్నడంబెట్లు సొచ్చెదు గజపతీంద్ర 

తెరచినిలు కుక్క సొచ్చిన తెరగుదోప 

శ్రీకృష్ణదేవరాయలు మరణించిన సమయంలోనో లేక ఆ తరువాత 


ఎపుడో ఆయనను తలచుకొనో పెద్దనగారు బాధపడుతూ చెప్పిన ఈ క్రింది 
పద్యం పెద్దన చెప్పిన చాటువులలో గమనించదగినది. 


చాటువులు కేం 
ఎదురైనచో దన మదకరీంద్రము నిల్పి కేలూతమెసగి ఎక్కించుకొనియె 
మనుచరిత్రంబందుకొనువేళ బురమేగ బల్లికి తనకేలబట్టి యెత్తె 
గోకట గ్రామాద్య నేకాగ్రహారంబులడిగిన సీమలయందు నిచ్చె 
బిరుదైన కవి గండపెండేరమున కీవ తగుదని తానె పాదమున దొడిగె 


ఆం(ధ్రకవితా పితామహ అల్లసాని 
పెద్దన కవీంద్ర యని తన్ను పిల్చునట్టి 
కృష్ణ్ణాయలతో దివికేగలేక 
(బతికియున్నాడ జీవచ్చవంబనగుచు 


శ్రీకృష్ణదేవరాయలు ఒకనాడ్డు ఎదిరిని ధిక్కరిస్తూ పద్యం చెప్పమని 
అడిగినాదట. అపుడు పెద్దన, తిమ్మన, రామరాజ భూషణుడు ముగ్గురు మూడు 


జ్య ఆ ౨9. -ం, లి అపేికణ 
పద్యాలు చెప్పినట్లు వుంది. అందు పెద్దన పద్యం 


రంతుల్‌ మానుము కుక్కుటాధమ ధరిద్రక్షుద్ర శూద్రాంగణ 
ప్రాంతోలూఖల మూలతండుల కణ గ్రాసంబుచే గొవ్వి దు 
ద్దాంతాభీల విశేషభీషణ ఫణాంళర్మాంస సంతోషిత 

స్వాంతుందైన ఖగేంద్రు కట్టెదుర నీ జంజాటముల్‌ సాగునే 


కవులు ముగ్గురు రాజు ఒకచోట వి(శ్రాంతి తీసుకుంటున్నపుడు 
రాజుగారి అడిగినదానికి సమాధానంగా పెద్దన ఈ పద్యం చెప్పినట్లు నానుడి. 
వారు కూర్చున్నవచోటికి దగ్గరలో ఒక కోడిపుంజు కూతలు వేస్తుందట. అపుడు 
పెద్దన ఆ కోడిపుంజునుద్దేశించి ఈ పద్యం చెప్పినాడట. ఇందలి ఆంతర్యం 
ఏమిటంటే పెద్దన పరోక్షంగా తిమ్మనను తిట్టిన భావన ఇందులో యిమిడి 
ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే తిమ్మన అరణపు కవి. అంతఃపురంలో 
స్వతంత్రత కలిగిన కవి. అది సహించలేని పెద్దన తనను ఖగేంద్రుడు గాను 
తిమ్మనను కోడిపుంజుగాను భావించి చెప్పినట్లు చెబుతారు. తిమ్మన వెంటనే 
“స్థానవిశేషమాత్రమున దామరపాకున నీటిబొట్ట” అని పెద్దనను లక్ష్యంచేసుకొని 
పద్యం చెప్పినాడట. అంటే వీరు ఒక 'కొలను ప్రాంతంలో కూర్చ్పోన్నారని ఆ 


20 మనుచరిత్ర - మన చరిత్ర 
కొలనులో తామర ఆకు మీద వున్న నీటిబొట్టుతో పెద్దనను పోలుస్తూ తనను 
ఆణిముత్యంగా పోల్చుకుంటూ తిమ్మన పద్యం చెప్పినాడట. వీరికి ఏమాత్రం 
తగ్గకుండా రామరాజభూషణుడు “తక్కక నేల ముట్టెగొని...” అనే పద్యాన్ని 
చెప్పినాడట. వారు ఒకరిపేరు ఒకరు చెప్పకుండా చెప్పిన పద్యాలు విని వారి 
మధ్య గల స్పర్ధను శ్రీకృష్ణదేవరాయలు గ్రహించి ఆశ్చర్యపడినారని చెపుతారు. 
ఈ చాటువులు, వీటి వెనుక కథలు ఎంత సత్యమో తెలియదు గాని పాఠకులకు 
రసానందాన్ని మాత్రం ఇవి కలిగిస్తాయి. 


అల్లసాని పెద్దన ఇంటికి గువ్వలచెన్ను అనునతడు ఏడాదికి పుణ్యానికి 
కట్టెలు మోస్తుండగా పెద్దనగారు ఈ క్రింది పద్యాలు చాటువుగా చెప్పినట్లు 
లోకవ్యాప్తి. 


కం. కలిమి గలనాడె మనుజుడు 
విలసిత సత్మీర్తిచేత వెలయగవలదా 
కలిమేమి యెల్లకాలము 
కులగిరులా కదలకున్న గువ్వలచెన్నా 


కం. కలవిద్యలెన్నియైనను 
కులవిద్యకు దీటురావు కుంభినిలోనన్‌ 
వెలకాంతలెందరైనను 
కులకాంతకు దీటురారు గువ్వలచెన్నా 


కం. _ విలువరుసదానగుణములు 
కలవానికి గాక లోభి గాడ్జెలకేలన్‌ 
తలుపేలు చాపగుడిసెలు 
కులపావనమూర్తివన్న గువ్వలచెన్నా 


కం. సారసారములెరుగని 
బేరజముల బుద్ధి దెలుప బెద్దలవశమా? 
నీరెంత యొత్తిపోపిన 
కూరౌనా నేలవేము గువ్వలచెన్నా 


చాటువులు 21 
ఇక్కడ ఆముక్తమాల్యద ప్రస్తావన కొంత చేయవలసి వుంది. ఇది 
శ్రీకృష్ణదేవరాయలు కృతి అని దాదాపు అందరు ఏకగ్రీవంగా అంగీకరించినారు. 
అయితే కొన్ని చాటుపద్యాలు అందుకు భిన్నంగా ఆముక్తమాల్యద పెద్దన 
కృతమని చెపుతున్నాయి. అవి సత్యంకాదు. అయినా ఇలాంటి పద్యాలు కూడా 
ఉన్నాయని తెలుసుకోడానికి మాత్రమే ఉటంకించబడుతుంది. ఈ పద్యాలు 
అటు శ్రీకృష్ణదేవరాయలుకు, ఇటు పెద్దనకు అపప్రధనే మిగులుస్తాయి. 


తెనాలి రామకృష్ణుడు ఒకసారి అల్లసాని పెద్దనను అమవసనిసి 
అన్న ప్రయోగం చేశాడని నిందించినట్లు ఈ క్రింది చాటువు వల్ల తెలుస్తుంది. 


కం. _ ఎమితిని సెపితివి కపితము 
'బ్రమపడి వెజిపుచ్చకాయ వడిదిని సెపితో 
యుమెతెకయ తిని సెపితివో 
యమవసనిసి యనెడుమాట యలసని పెదనా! 


అమవసనిసి అనే ప్రయోగం ఆముక్తమాల్యదలోనిది కావడంచేత 
ఆముక్తమాల్యదను పెద్దన రాసినాడని కొందరి భావన. 


అయితే ఇక్కడ ఒకటి రెండు విషయాలు మనం గమనింపవలసి 
వుంది. అల్లసాని పెద్దనకు తెనాలి రామకృష్ణుడు కవిగా సమకాలికుడు కాదని 
చారిత్రకుల అభిప్రాయం. అల్లసాని శ్రీకృష్ణదేవరాయలు గార్ల చివరి దశలో 
తెనాలి రావమకృవ్ళకవి కవిగా వెలుగులోనికి వచ్చినట్లు ఆతడు 
అళియరామరాయలు కాలంలో వున్నట్లు చారిత్రకుల అభిప్రాయం. అదీగాక 
అల్లసాని పై గురుభావం కలిగినవాడు తెనాలి రామకృష్ణుడు. కవిగా అల్లసానిపై 
తెనాలి రామకృష్ణుని అభిప్రాయం ఈ క్రింది చాటువుద్వారా వ్యక్తమవుతుంది. 


కం. _ కవి యల్లసాని పెద్దన 
కవి తిక్కన సోమయాజి గణుతింపంగా 
గవి నేను రామకృష్ణుడ 
గవియను నామంబు నీరు కాకికి లేదే 


22 మనుచరిత్ర - మన చరిత్ర 
అంతేగాక ఒకనాడు శ్రీకృష్ణదేవరాయలు సభలో 
' కలనాటి ధనము లక్కజ 
గలనాటికి దాచగమలగర్భుని వశమా - అని అన్నాడట. 


అపుడు పెద్దనగారు 


నెలనడిమ్‌ నాటివెన్నెల 
యలవడునే గాదెబోయ నమవసనిసికిన్‌ 


అని సమాధానం చెప్పినాడట. ఇందులో అమవసనిసి ప్రయోగం 
వుంది. ఒకవేళ తెనాలి రామకృష్ణుని ఆక్షేపణ నిజమైతే అది పెద్దన చెప్పిన ఈ 
చాటువుకు తెనాలి ఆక్షేపణ అయివుందే అవకాశం ల కాని ఆముక్తమాల్యద 
కావడానికి ఏమాత్రం వీలులేదు. 


అట్లే ఎవరు ఏ సందర్భంలో ఏ కాలంలో చెప్పినారో తెలియనివి 
సందర్భోచిత్యాలు లేనివి అయిన మరికొన్ని చాటువులు కనిపిస్తునల్నయి. అవి 
అన్నీ కూడా పనిగట్టుకొని ఆముక్తమాల్యద శ్రీకృష్ణదేవరాయలు వ్రాయలేదు. 
పెద్దన వ్రాసినాడనే అసత్యాన్ని సత్యంగా ప్రచారం చేయడానికి కల్పింపబడినవే. 
అవి: 


సీ కృష్ణ్ణాయల పేరు నిడినీవు రచియించితివి తొల్త విష్ణుచిత్తీయమనగ 
కారిన్యమర్దంబు[గ్రాహ్యంబు గాదు సాధారణుల కని భూధవుడు పలుక 


తరువాత మనుచరిత్రను నొనరించి తుత్తమకావ్యము మహాద్భుతముగ విదప 
పెక్కు కావ్యంబులు పెంపెక్క విరచించి మంటివి రాజసన్మానమునను 


గి. భుగ మొందిన యల రామలింగముఖులు, సాటిరాగలవారె నీతోటి నౌర! 
యాంధ్రకవితా పితామహ! యల్లసాని, పెద్దనార్య! విశేష వివేకధుర్య! 


అని ఎవరివో తెలియని చాటువాకటియు, 


గన “క 


23 
ప్రౌఢ దీర్చ సమాసపదములు గూర్చి శ్రీనాధుండు కూలార్చె నైషధంబు 


దాని తల్లిగ నల్లసానిపెద్దనచెప్పె ముదిమదితప్పి యాముక్తమాల్య 


దూహించి తెలియరాకుండ సూరపరాజు భ్రమగళాపూర్ణోాదయము రచించె 
నతిశ్లేషశబ్ద వాగాడంబరం బొప్ప బసఘటించెను మూర్తి వసుచరిత్ర 
నిట్టి కవులకు నేను వాకట్టుకొణకు, జెప్పినాడ మదీయ జేచిత్రి మెజయ 
బాండురంగవిజయమును బటేను దనర విష్ణువర్ధిష్టుడను రామకృష్ణకవిని 


పాండురంగ విజయ మను [గ్రంథము లేకున్నను దానిని తెనాలి రామకృష్ణుడు 
రచించినట్లును దానియందలిదీ పద్యమని చెప్పెడు నిరాధారమగు నీచాటు 
వొకటియు, 


బా 


ఆముక్తమాల్యదకు వ్యాఖ్యాత యగు గుడిపాటి వెంకనయను నాతని గూర్చి, 


మ నల్లసాని పెద్దన్న యాముక్తమాల్యదాఖ్య కృతి సముచితముగ 
సె నీవు టీక సేయుము. చెజకున. బండు బండినట్లె యుండుగాక 
అని యొక రెవరో పలికినట్లును ఆ వెంకన్న వినయము దోప 


కరమర్ధిగవిరాయగండ పెందేరంబు చెల్లించుకొన్నట్టి బల్లిదుందకా 
కవులలోపల నాంధ్రకవితాపితామహ బిరుదాంకుదైన గంభీరమూర్తి 
మనుచరిత్రాది సమ్యక్కావ్యరచనము సలిపిన వైష్ణవ చక్రవర్తి, 
కృష్ణ్ణాయడు తన కేల్దమ్మిచేనెత్త బల్లకీ యెక్కిన వక 


అలఘుడలసాని పెద్దన యాఘమండు, మహిమజేసిన యాముక్త క్త మాల్యదా 
ప్రబంధమేడ? మదీయ ధీపటిమమేడ? నాకు శక్యంబె దాన్మిండీక సేయ 


అని చెప్పుకొన్నట్లు 1916 సంవత్సరం ఆం(ధ్రప(త్రికయందలి వ్యాసమును 


24 మనుచరిత్ర - మన చరిత్ర 

శ్రీనివాసవ్యాఖ్య యందు | 
ఉరువగు విష్ణుచిత్తతనయోద్వహనంబును సంస్కృతాంధ్ర వా 
గ్గరిమ నలంక్రియారస సఖంబగునట్లుగ పెద్దనార్యు 
ద్గురపణితిన్‌ రచించె నది దుర్హట బోధము గావునన్‌ ధరన్‌ 
స్థిరమగుచుండునట్లుగను జేసెద డీక విస్తరంబుగన్‌ 

అను పద్యం కనిపిస్తున్నాయి. 


(ఈ పద్యాలు మనుచరిత్ర పీఠికలో వెంపరాల సూర్యనారాయణశాస్త్రి గారు 
ఉదహరించారు) 





ప్రబంధం 


తెలుగు సాహిత్యంలో ప్రబంధశాఖకు ప్రబల ప్రచారముంది. 
ప్రబంధం ఒక విశిష్ట వాజయశాఖగా అంగీకరింపబడింది. సాహిత్యచరిత్రలో 
ప్రబంధయుగం గుర్తింపబడి వుంది. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ ప్రబంధ 
శబ్దం ప్రాచీనమా, అర్వాచీనమా? సంస్కృత అలంకారికులీ శబ్దాన్ని ఏ అర్ధంలో 
0౧ ళు ౧ థి 
వాడినారు? ఆ అర్ధం సర్వాలంకారిక సమ్మతమా? ఆంధ్ర అలంకారికులా 


అర్జాన్నే గ్రహించినారా అనే అనేక విషయాలు చూడవలసిన అవసరమున్నది. 


ఆంద్ర ప్రబంధం- అవతరణ వికాసములు అను విషయము మీద 
కూలంకష చర్చ గావించిన ఆచార్య కాకర్ల వేంకట రామనరసింహం గారు 
ఈ క్రింది అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. “దండ్యాదులు గావించిన అనేకములగు 
కావ్యభేదాల్ని సేకరించి ధ్వన్యాలోకకారుడు నిరూపించిన కావ్యభేదాలలో ఎచ్చటా 
ప్రబంధ శబ్దం కానరాదు. అతని నిర్వచనంలో మాత్రం ప్రబంధ శబ్దం 
కనిపిస్తుంది. పర్యాయ బంధమును. ఆఖ్యాయికను, కధను, ధ్వన్యాలోకకారుడు 
ప్రబంధమనే చెప్పియున్నాడు. వస్తుభేదం వలన వాటికి వేర్వేరు పేర్లున్నా 
వాటి మూటినీ కలిపి ప్రబంధమనే అతడన్నాడు. ఇక సాహిత్య దర్పణకారుడు 
కావ్య ప్రబంధ శబ్దాల్ని సమానార్ధకాలుగా వాడినాడు. ఈతడు ఇతిహాసమైన 
భారతాన్నీ మహాకావ్యమైన రామాయణాన్ని ప్రబందాలని వ్యవహరించాడు. 


26 మనుచరిత్ర - మన చరిత్ర 
(శవ్యకావ్యాలమాట అటుంచి దృశ్యకావ్యవైన మాలతీవూధవం, 
రత్నావత్యాదులను కూడా ఇతడు ప్రబంధములనే వ్యవహరించినాడు. 
జయదేవుడు పనన్న రావువం నందు నాటకాన్ని వప్రబంధంగానే 
వ్యవహరించినాదు. రాజశేఖరుడు కావ్యాన్ని ముక్తకం, ప్రబంధమని రెండు 
విధాలుగా చెప్పాడు. 


తెలుగు లాక్షణికుదైన అప్పకవి ప్రబంధములనీ, చాటు ప్రబంధములనీ 
కావ్యభేదాలు రెండురకాలని చెప్పినాడు. ఇట్లే విన్నకోట పెద్దన కూడా ముక్తక 
ప్రబంధాలు, చాటు ప్రబంధాలని చెప్పాడు. 


ఉకకన సంస్కృతంలో దండ్యాదులు చెప్పిన సర్గబంధ లక్షణాల్నే 
ప్రబంధ లక్షణాలుగా చెప్పాడు. సరసభూపాలీయకారుడు అమ్రాదశ వర్ణనలు 
ప్రబంధ లక్షణంగా చెప్పాడు. విన్నకోట పెద్దన కూడా అవ్టాదశ వర్ణనలనే 
ప్రబంధ లక్షణాలుగా చెప్పాడు. 


తెలుగు కవులు ప్రబంధ శబ్దాన్ని విరివిగానే ప్రయోగించారు. 


నన్నయ - “సత్యవాక్ష్రబంధ శతసహ్రశ్లోక”- ఇక్కడ ప్రబంధమంటే ప్రకృష్ణ 
బంధంతో కూడిన పదాలని అర్జం. ఇది అటు శ్లోకానికి గాని, ఇటు పద్యానికి 
గాని పేరవుతూ ఉంది. పద్యగద్య సముదాయమే గదా (గ్రంథం. ఇక నన్నెచోడుడు 
“భంగిగ విస్తరించెద ప్రబంధము సద్రసబంధురంబుగన్‌” అని అన్నాడు. 
ఇక్కడ ప్రబంధ శబ్దం కావ్య, కృతి శబ్దాలకు సమానార్థకంగా వాడబడింది. 


తిక్కన సోమయాజి తన భారతాన్ని ప్రబంధ మండలిగా సంబోధించాదు. 


“అని రచనా కౌతుకమున 

మనమలరగ నీ ప్రబంధమందలి కథా నా 

ధునిగానే పురుషుని బే 

ర్మాను వాడనొయను తలంపుగూడిన మదితోన్‌” అని అన్నాడు. 


ఇక్కడ ప్రబంధ శబ్దానికి పద్యముల కూడలి, పర్వమని అర్భాల్ని గ్రహించవచ్చు. 


ప్రబంధం ల్తైగ్లౌ 
కేతన “తత్రబంధముఖ మండనంబుగా నమ్మవాత్ము వంశావతారంబు 
వర్ణించెద” (దశకుమారచరిత్ర) అన్నాడు. 


ఎర్రన హరివంశంలో అని యిమ్మహీ నాయకు గృతి నాయకత్వంబున 
కవి ముఖంబుగా నొనర్చి జగదర్చితంబగు ప్రబంధంబు నిర్మింపనుపక్రమించితి 
అని చెప్పాడు. మంచెన “కర్ణ్షసాఖ్యావహమై ప్రబంధ రచనాశయయయ్యెగు 
మార్గమూతగన్‌” అని కేయూరబాహు చరిత్రలో చెప్పాడు. శ్రీనాధుడు 
క్రీడాభిరామ వీధిని ప్రబంధమనే అన్నాడు. శృంగార నైషధాన్ని భీమేశ్వర 


పురాణాన్ని హరవిలాసాన్ని ప్రబంధాలనే సంబోధించాడు. నందిమల్లయ, 
ఘంటసింగనలు తమ వరాహ పురాణాన్ని ప్రబంధమనే పేర్కొన్నారు. పిల్లలమర్రి 
పినవీరభద్రుడు జైమినీ భారతాన్ని శృంగార శాకుంతలాన్ని ప్రబంధాలనే 
చెప్పాడు. ఇట్లు పరిశీలిస్తే ప్రబంధ యుగానికి ముందే వచ్చిన కావ్యాలన్నిటినీ 
కూడా ఆయా కవులు ప్రబంధాలనే పేర్కొన్నట్టు తెలుస్తుంది. 


సంస్కృత లాక్షణికులు, కవులు, తెలుగు కవులు , లాక్షణికులు 
ప్రబంధ శబ్దాన్ని కావ్యానికి పర్యాయ పదాలుగానే వాడినారని స్పష్టమవుతు 
వుంది. అటు కావ్వ్యానికే గాక పద్యాలకు గూడా ప్రబంధ శబ్హాల్ని వాడినవాడు 
తిక్కన. ద్విపదకావ్యాన్ని కూడా ప్రబంధమన్నవాడు క్రీదాభిరామకర్త. శతకాలు 
సహితం ప్రబంధాలని శతకకర్తలు పేర్కొన్నారు. అయితే శ్రీకృష్ణదేవరాయలు 
కాలంలో వచ్చిన కావ్యాలకు ప్రబంధాలనే ప్రత్యేక నామం ప్రసిద్ధి అయింది. 
అయితే ఆ పేరు ఆ విధంగా ఆధునికులే ఎక్కువగా పేర్కొన్నారు. 


ల 


శ్రీకృష్ణదేవరాయలు కాలంలో వచ్చిన కావ్యాలలోని వైలక్షణ్యమే ఆ ప్రత్యేక 
పేరుకు ప్రధాన కారణం కావచ్చు ఈ విషయంపై ప్రత్యేకమైన కృషిచేసిన - 


ఆచార్య కాకర్ల వేంకట రామనరసింహం గారు ప్రబంధాలకి, 
పురాణాలకి లక్షణాలు చెపతూ ఈ క్రింది లక్షణాలను వివరించారు. ఆంధ్ర 
కవులలో కొందరు కథాకథనమునందే దృష్టిని నిల్పిరి. కొందరు కధాకధనము 
కంటే కవితాశిల్బమునే ఎక్కువగా ఆదరించిరి. కథాకధనమునందు దృష్టిని 


28 మనుచరిత్ర - మన చరిత్ర 

నిలిపి వ్రాసిన వ్రాతను పురాణ ధోరణి అనియు, కవితాశిల్పమునందు దృష్టిని 
నిలిపి వ్రాసిన వ్రాతను ప్రబంధధోరణియనియు స్టూలముగా వ్యపదేశింప 
వచ్చును. స్టూలముగా ననగా పురాణధోరణియందు కవితాశిల్బం లేదనికాని, 
ప్రబంధ థోరణియందు కధాకధనదృష్టి లేదని కాని అభిప్రాయపడ రాదని 
భావము. ఈ గుణములొండింటి ఆశయించియే తరుచు వాజ్బ్యయమున 
కాన్పించును. ఈ ప్రబంధ ధోరణి అధికముగా ఆశయించినవారు ప్రబంధ 
కవులని, పురాణ ధోరణి అధికముగా ఆశయించినవారు పురాణ కవులని 
స్టూల నిర్దేశము. 


“కథైక్యమును, నష్టాదశ వర్ణనలును గలిగి శృంగారరస ప్రధానమై 
అర్జ్భాతిశాయి యయిన శబ్దగ్రహణము కలిగి యాలంకారిక సాంకేతికములకు 
విధేయమై. అనతివిసతి గల యితివృత్తముతో, భాషాంతరీకరణము గాక 
స్వతంత్ర రచనయే యైన తెలుగు కావ్యము ప్రబంధము” (ఆంధ్ర ప్రబంధము- 
అవతరణ వికాసములు పుట 18) పై నిర్వచనాన్ని అనుసరించి అల్లసాని 


కూ 


పెద్దన మనుచరిత్రను మనం రసవత్తరమైన ప్రబంధంగా భావించవచ్చు. 





మూలం 


అష్టాదశ మహాపురాణాలలో మార్మందేయ పురాణం ఏడవదని 
పరంపరగా చెప్పబడుతుంది. మార్మందేయ పురాణం మహాపురాణమనుటలో 
వాదోపవాదాలులేవు. ఆంధ్రసాహిత్యంలో మనకు తెలిసినంతవరకు మొదట 
వెలసిన పురాణం బసవపురాణం. ఇది పాల్కురికి సోమునిచే ద్విపదలో 


వ్రాయబడింది. అయితే ఇది పంచలక్షణ విశిష్ట పురాణం కాదు. 


సంస్కృత -మార్మందడేయ మహాపురాణాన్ని తెలుగున తిక్కన శిష్యుడు 
మారన అనువదించాడు. శ్రీకృష్ణదేవరాయలు నిండుసభలో పెద్దనకు 
కర్పూరతాంబూలం ఇస్తూ, “మార్మండేయ పురాణోక్త ప్రకారంబున జెప్పుము” 
అని స్వారోచిష మనుసంభవ కథ్‌ను తెలుపమని కోరినాడు. పదునలుగురు 
మనువులలో స్వారోచిషుడు రెండవవాడు. ఈతని వృత్తాంతం సంస్కృత 
మార్మందేయ పురాణంలో ఆరు అధ్యాయాలలో రెండువందల నలభైతొమ్మది 
శ్లోకాలలో చెప్పబడింది. మారన తెలుగు మార్మందడేయపురాణంలో ఈ కథ 
151 పద్యగద్యలలో ముగుస్తుంది. అల్లసాని పెద్దన ఇతివృత్తాన్ని మాత్రం 
(గ్రహించి ప్రబంధంగా ఆరు ఆశ్వాసాలలో ఆరువందల అరవైరెండు పద్య 
గద్యాలలో వివరించాడు. పెద్దన ప్రధానంగా ఈ కావ్యంద్వారా భారతీయ 
సంస్కృతిని విశదపరచే ప్రయత్నంచేశాడు. సంస్కృత, తెలుగు మార్శ్మందేయ 


30 మనుచరిత్ర - మన చరిత్ర 
పురాణాలలో ఈ కథను మార్కండేయుడు క్రోష్టుకి అనునతనికి చెప్పినాదని, 
ధర్మపక్షులు జైమిని మహర్షికి చెప్పినట్లుంది. అయితే పెద్దన క్రోష్టుకి అనిగాక 
(కోవ్చి అని అన్నాడు. సనంన్క్యృత మార్కండేయ మవోపురాణంలో 
“ద్విజాతిప్రవరుడగు నొకానొక విప్రుడు” అని వుందేకాని బ్రాహ్మణుని పేరు 
లేదు. అయితే మారన ప్రవర అని విశేషణాన్ని గ్రహించి ఆ బ్రాహ్మణ 
పాత్రకు ప్రవరుడు అని నామకరణం చేశాడు. పెద్దన కూడా ఆ పాత్రను 
ప్రవరుడు పేరుతోనే గ్రహించాడు. మనుచరిత్రను ఒక స్వతంత్ర కావ్యంగా 


నిర్మించాడు. 





వ్రార్జనలు 


తెలుగు కవులు నన్నయ్య మొదలు నేటివరకు ఏ కొద్దిమందో తప్ప 
అధిక సంఖ్యాకులు కృత్యాదిని శ్రీకారంతోనే సాగించినారు. కృత్యాదిని శ్రీకార 
ప్రయోగం శుభకరమను సంప్రదాయానికి అనుగుణంగా పెద్దన తన కావ్యాన్ని 
శ్రీకారంతోనే మొదలుపెట్టినాడు. మొదటి పద్యం మొదటిపాదం మొదటి రెండు 
గణాలు సంయోగం శుభప్రదంగా ఉండాలనేది ప్రాపీన లాక్షణికులు కొందరి 
అభిప్రాయం. ఆ సంప్రదాయాన్ని అనుసరించి పెద్దన గారు మ, స గణాలతో 
(శ్రీవక్షోజకురుం) కావ్య ప్రారంభాన్ని చేశాడు. “ఆశీర్నమ(స్కియా వస్తు 
'నిర్దేశోవాపి తన్ముఖమ్‌” అనే అభియుక్తోక్తికి అనువుగా ఆశీర్వాద రూపంలో 
పెద్దన ప్రారంభపద్యం ఉంది. 


మనుచరిత్రలో మొదటి పద్యం (శార్దూలం) విష్ణుస్తుతి. రెండవ 
పద్యం (ఉత్పలమాల) ఈశ్వరస్తుతి. మూడవ పద్యం (ఉత్పలమాల) (బబ్రహ్మస్తుతి. 
నాల్గవ పద్యం (ఉత్పలమాల) వినాయకస్తుతి. ఐదవ పద్యం (సీసం) సరస్వతీ 
స్తుతి. ఆరవ పద్యం (కందం) గురుస్తుతి.. ఏడవఫద్యం (మత్తేభం) సంస్కృత 
కవుల స్తుతి. ఎనిమిదవ పద్యం (ఆటవెలది) కవిత్రయ స్తుతి. తొమ్మిదవ 
పద్యం (మత్తేభం) కుకవినింద. పదవ పద్యం (కందం) తన కావ్యరచనాభిలాష. 
పదకొండవ పద్యం (సీసం) శ్రీకృష్ణదేవరాయలు శౌర్యవర్ణన. పందైండవ 


32 మనుచరిత్ర - మన చరిత్ర 
పద్యం స్‌సం) శ్రీకృష్ణదేవరాయలు కొలువు వర్ణన, పదమూడవ పద్యం 
(కందం) భువన విజయ ప్రస్తావన, పదునాల్లవ పద్యం (తేటగీతి) కృతి 
గొప్పదనం, పదిహేనవ పద్యం (కందం) శ్రీకృష్ణదేవరాయలు చేసిన పెద్దన 
స్తుతి, పదహారవ పద్యం (కందం) కావ్యకథా ఇతివృత్తం నిర్దేశం. పదిహేదవ 
వచనం తాంబూలమిచ్చి కావ్యం వ్రాయమని అర్ధించడం, పదునెనిమిదవ 
పద్యం నుండి నలభైరెండవ పద్యం వరకు శ్రీకృష్ణదేవరాయలు వంశ వర్ణన 
నలభైమూడు నుండి నలభైఏడు వరకు షష్ట్రంతాలు తరువాత మనుచరిత్ర 
కథా ప్రారంభం. మనుచరిత్ర కావ్యానికి ఉపోద్దాతం వ్రాస్తూ కీ.శే. తిమ్మావజ్ఞల 
కోదండరామయ్య గారు “అష్టదిగ్గజములు” అనే [గ్రంథంలో కవిసామ్రాట్‌ 
విశ్వనాథ సత్యనారాయణ గారి వ్యాసం నుండి గ్రహించినానని తెలియజేస్తూ 
ఈ (క్రింది విషయాలు పేర్కొన్నాడు. 


“భారతీయ నాటకములలో నాగామి విషయ సూచనకు ప్రాధాన్యము 
హెచ్చు. సంస్కృత నాటకములలో పెక్కుచోట్ల గండమను నొక యంగము 
కల్పింపబడుచుండును. అదే సూచ్యార్థసూచనము. అల్లసాని పెద్దన కూడ 
అట్టి పద్ధతి అవలంబించి తన (ప్రబంధమున ఆ సంప్రదాయమును 
నిబంధించెను”. 


మనుచరిత్ర కృత్యాదిని గల మొదటి మూఢు పద్యములీక్రిందివి: 


శా. “శ్రీవక్షోజ కురంగనాభ మెడపై జెన్నోంద్‌ విశ్వంభరా 
దేవిన్‌ దత్మమలా సమీపమున బ్రీతిన్‌ నిల్పినాదో యనం 
గా వందారు సనంద నాది నిజ భక్త శ్రేణికిం దోచురా 
జీవాక్షుండు కృతార్థుజేయు శుభదృష్టిన్‌ గృష్టరాయాధిపున్‌” 


ఉ. ఉల్లమునందు నక్కటిక మూమట మీ కులమందు గంటి మం 
చల్లన మేలమాడు నచలాత్మజ మాటకు లేతనవ్వు సం 
ధిల్ల గిరీటి బాశుపత దివ్య శరాధ్యుని జేయు శాంబరీ 
భిల్లుడు కృష్ణ్ణాయల కభీష్ట శుభ ప్రతిపాది గావుతన్‌ 


ప్రార్ధనలు 33 

ఉ. నాలుగు మోములన్‌ నిగమ నాదములుప్పతిలం బ్రచండ వా 
తూల హతిన్‌ జనించు రొదతోడి గుహావళి నొప్పు మేరువుం 
బోలి పయోజ పీఠి ముని ముఖ్యులు గొల్వగ వాణిగూడి జ్సే 
రోగలమున్న ధాత విభవోజ్వలు చేయుత గృష్టరాయనిన్‌ 


ఈ మూడు పద్యములలో నొక చమత్కారము గలదు. అది సూచ్యార్థి 
సూచనము. మొదటి పద్యమున (బాంతియక్కఅలేని చోట భ్రాంతి 
కనబడుచున్నది. రెండవ పద్యములో అననుభూత స్కృతి ప్రావణము కలదు. 
మూడవ పద్యమున భ్రాంతి తెలిసి చేసిన హేళన గోచరించుచున్నది. ఇట్లే 
మూడు పద్యములందును భ్రాంతి విషయమే 'ప్రస్తావింపబడియున్నది. 
మనుచరిత్రము నందలి పూర్వకథలో వరూధిని ప్రవరాఖ్యుల వృత్తాంతము 
కలదు. అందు వరూధిని (ప్రవరుని యాకారమును గాంచి యతడు 
విలాసపరుడని (భ్రధాంతి జెందినది. ప్రవరుడు హవ్యవవాహనుని వేడి 
యరుణాస్పదపురమరిగిన పిదప వరూధినినివలచియుండిన గంధర్వుడు 
మరునాడుద్యాన వనమున (బ్రవర వేషమున వరూథిని కగపడగా నామె 
యాతడే ప్రవరుడని బ్రాంతి జెందినది. ప్రవరుడను భావముతోనే ఆతనితో 
సంసారము చేసినది. తనకు గర్భము కలుగుట యాతని మూలముననే నని 
యామె భ్రాంతి. ఆ భ్రాంతి కడదనుక నామెకట్లే యుండి నది. ఆమెకు 
నిజము తెలియదు. ఇట్లు కధాభాగమున గల యీ బ్రాంతిని సూచించుటకే 
పెద్దన కృత్యాదిని గల మొదటి మూడు పద్యములలో భ్రాంతి విషయమునే 
యభివర్ణించినాడు. ౫” 

తెలుగు కావ్యములలో కృత్యాది పద్యమున కావ్యార్థ సూచనము 
ప్రత్యక్షముగా గాని లేక ధ్వనిత మగునట్లుగా గాని చేయు సంప్రదాయమును 
కూడా కలదు. 


లక్ష్మీదేవిని గాఢంగా కౌగిలించుకోవడం వల్ల ఆమె పాలిండ్ల మీది 
కసూరి శ్రీమహావిష వు యొక వకసలంలో అంటుకొనింది. ఆ కారణంగా 
ఆపో 2 ర్న గ్ర ద్ర 


34 మనుచరిత్ర - మన చరిత్ర 
శ్రీమహావిష్ణువు తన వక్షస్టలమందు ఒకవైపు లక్ష్మీదేవిని, మరొక వైపు భూదేవిని 
నిలుపుకొని దర్శనమిస్తున్నట్లుగా సనందనాది భక్తులు భావిస్తున్నారు. అనగా 
ఆ భక్తులది భ్రాంతి. ఆ భ్రాంతి ఎప్పటికీ తొలిగేది కాదు. 


మనుచరిత్ర కావ్యకథలో వరూధిని మాయాప్రవరున్ని ప్రవరుడుగా 
భావించి సంతానాన్ని పొందింది. ఆమెకు ఎప్పటికి సత్యం తెలియలేదు. 
ఆమె భ్రాంతి సనందనాదుల భభ్రాంతివలె ఎప్పటికీ తొలగిపోనిది. 


కె ఉల్లమునందు నక్కటిక మూనుట మీకులమందు గంటిమం 
చల్లన మేలమాడు నచ లాత్మజమాటకు లేతనవ్వు సం 
ధిల గిరీటి బాశుపత దివ్యశరాడ్యుని చేయు శాంబరీ 
భిల్లుడు కృష్ణ్ణాయల క భీష్ట శుభప్రతిపాది గావుతన్‌ 


ఈ పద్యంలో పరమేశ్వరుడు కిరాత వేషంలో వచ్చి అర్జునుని పరీక్షించి 
అతనికి పాశుపతాన్ని దయజేశాడు. ఆ సమయంలో కిరాత వేషంలోనే ఉన్న 
పార్వతి “ఇన్ని రోజులకు మీ కులమందు కనికరం కనబడింది అని పరిహాసపు 
మాటలు పలికింది. ఇక్కడ పార్వతిని కవి అచలాత్మజ అని సంబోధించాడు. 
అంటే చలనం లేని కొండకు జన్మించినదని భావం. కిరాతుడు మారువేషంలో 
ఉన్న శివుడు. వరూధినితో సంగమించిన వ్యక్తి. ప్రవరుని రూపంలో ఉన్న 
గంధర్వుడు. కిరాతి వేషంలో- ఉన్నది అచలజ. హిమాలయాల్లో విహరిస్తున్న 
వరూధిని స్వర్గ్ణకాంత. అంతేగాక వరూధినిపుత్రుడు అరణ్యంలోనే రాజ్యాన్ని 
నిర్మించుకొన్నాడు. అతడు ఒక యక్షుని కూతుర్ని వివాహమాదినాడు. అందుకే 
అరణ్యంలో కిరాత వేషంలో ఉన్న పరమేశ్వరుని స్తుతిరూపంగా కథా భాగాన్ని 
సూచించాడు పెద్దనగారు. 


టి. నాలుగు మోములన్‌ నిగమ నాదము లుప్పతిలంబ్రచండవా 
తూలహతిన్‌ జనించు రొద తోడిగుహావళి నొప్పు మేరువుం 
బోలె బయోజపీరిముని ముఖ్యులు గొల్వగ వానిగూడి పే 
రోలగమున్న ధాత విభ వోజ్జ్వలు జేయుత గృష్టరాయనిన్‌ 


ప్రార్థనలు వె5్‌ 
గాలి తాకిడి వల్ల వచ్చే ధ్వనితో నిండిన గుహల వరుసలతో 
(ప్రకాశించు బంగారుకొండవలె బ్రహ్మ దేవుడున్నాడు. ఆతని నాలుగు నోల్లు 
గుహలు. ఆతని నోర్లనుంచ్చి వచ్చే వేదధ్వనులు గుహలనుండి గాలి తాకిడికి 
వచ్చే ధ్వనులు. ఆతడు మునిముఖ్యులు సేవిస్తూ ఉంటే సరస్వతీ సహితుడై 
పద్మమనెడు గద్దెనెక్కి ఉన్నాడు. కధాభాగంలో కూడా మనుష అయిన 
స్వారోచిషుడు పూజింపబడినాదు. స్ట 


పిండితార్థమేమనగా మొదటి పద్యంలో విష్ణుస్తుతిలో ప్రవరున్ని రెండవ 
పద్యంలో పరమేశ్వర స్తుతిలో స్వరోచిని మూడవ పద్యంలో బ్రహ్మదేవుని 


స్తుతిలో స్వారోచిషున్ని సూచన చేశాడు పెద్దన. ఇక నాల్గవ పద్యం 


వినాయకస్తుతిలో వరూధిని విషయం సూచన చేయబడింది. 


ఉ.  అంకముజేరి శ్రైలతనయాస్తన దుగ్గము లానువేళ బా 


మను 1-4 


ఈ పద్యంలో పెద్దనగారు చిన్న వినాయకున్ని ప్రార్థిస్తున్నాడు. ఎంత 
చిన్ని వినాయకుడంటే తల్లిపాలు తాగే వయస్సులో ఉన్న చిన్ని వినాయకుడు. 
తల్లి ఒడిలో పడుకొని తల్లి ఒకవైపు ఉన్న చన్నును నోటకరచి పాలుతాగుతున్న 
చిన్ని వినాయకుడు బాల్యంక చేష్టగా తన తొంచంతో తల్లి పార్వతీదేవి మరొక 
చన్నును పట్టుకోవాలని ప్రయత్నించాడు. ఇది సహజ విషయం. ఎందుకంటే 
చిన్న పిల్లలు సహజంగా తల్లి వద్ద పాలు తాగే సందర్భంలో ఊరకె తాగరు. 
తమ చేతులతో తల్లి ధరించిన మెడలోని గొలుసులనో, తల్లి తల వెంట్రుకలనో, 
తల్లి వేసుకున్న రవికనో పట్టి పీకుతూ పాలు తాగుతూ తన్మయత్వాన్ని 
పొందుతారు. ఆ విషయాన్నే పెద్దనగారు వినాయకుడు ఆధారంగా చెప్పాడు. 
అయితే తల్లి మరొక చన్ను పట్టుకోబోయిన వినాయకుడి తొందానికి ఆవైపు 


36 మనుచరిత్ర - మన చరిత్ర 
వ్రాచలోని పరమేశ్వరుని పాము దొరికింది. పార్వతీపరవాశ్వరులు 
అర్థనారీశ్వరులు కదా. ఆ వైపు పరమేశ్వరుడు ఉన్నాడు. అందుకే ఆతని 
మెడలోని పాము వినాయకుని తొండానికి దొరికింది. ఆ దొరికిన పామును 
వినాయకుడు బాల్యంక చేష్టచేత అది తామర కాడ అని భ్రమించాడు. అలా 
(భ్రమిస్తున్న ఆ చిన్ని వినాయకుని తన అభీష్టం తీర్చమని పెద్దనగారు 
కోరుకున్నారు. కావ్యంలో వరూధిని యవ్వన చేష్టల వల్ల మాయా ప్రవరున్ని 
అసలైన ప్రవరుదని భ్రాంతిపడింది. పెద్దనగారి ఈ సూచనను మనం గుర్తిస్తే 
వినాయకునిది బాల్యాంకచేష్ట వరూధినిది యవ్వన చేష్ట పామును తామరకాడ 
అని వినాయకుడనుకుంటే మాయా ప్రవరున్ని ప్రవరుడనుకొనింది వరూధిని. 
ఈ విధంగా వరూధిని విషయం ఈ పద్యంలో సూచించబడింది. 


ఐదవ పద్యంలో సరస్వతీదేవిని పెద్దనగారు తన మదిలో వుండమని 
ప్రార్థించారు. 


మొదటి మూడు పద్యాలలో త్రిమూర్తుల ప్రార్థన కృతి భర్త 
శ్రీకృష్ణదేవరాయలు కోసం చేశాడు. తరువాత పద్యాలలో వినాయకుని తన 
అభీష్ట సిద్ధికోసం ప్రార్ధించాడు. తరువాత ఇష్టదేవతాస్తుతిలో చివరది అయిన 


ఐదవ పద్యంలో సరస్వతిని తన మదిలో వుండమని ప్రార్ధించారు. 

ఈ విధంగా నాంది పద్యంలో కథా సూచన చేయాలి అనే నియమం 
దృశ్యకావ్యాలకు ప్రాచీన లాక్షణికులు చెప్పినారు. ఆ విషయాన్ని శ్రవ్యకావ్యంలో 
పెద్దన పాటించినట్లు తెలుస్తున్నది. 

లక్ష్మీస్తన కస్తూరి భూదేవిగ మునులకు దోచుట గంధర్వుడు వరూధినికి 
ప్రవరుని వలె దోచుట అని కావ్యార్ధసూచనను గ్రహించవచ్చు. 


ప్రార్ధనా పద్యాల అనంతరం అల్లసాని పెద్దన హమ 
తవకారీకా విశేషాలు గమనింపదగి ఉన్నాయి. 





అవతారిక 


అల్లసాని పెద్దన పుట్టుకచేత అద్వైతి. అయినా విశిష్టాద్వైతాన్ని 
స్వీకరించాడు. “రామకృష్ణుని రచనావైఖరి"లో పుట్టపర్తి నారాయణాచార్యులు 
గారు ఆ రోజుల్లో విజయనగరంలో వైష్ట్ణవానిదే పైచేయి. రాయలవారి వజ 
సింహాసనాని కన్నా వారి గురువైన తాతాచార్యుల వారి ధర్మాసనం సభలో 
ఒక బిత్తెడుఎత్తుగా వుందేది అని వ్రాశారు. కాబట్టి వైష్ణ్ప మత గురువుల 
ప్రాబల్యం ఆనాడు ఎంత అధికంగా వుండేదో మనం గుర్తించవచ్చు. పెద్దనగారు 
తన గురువును గూర్చి 


కం. కొలుతున్‌ మద్గురు విద్యా 
నిలయున్‌ గరుణా కటాక్ష నిబిడ జ్యోత్నా 
దళి తాశ్రితజన దురిత 
చృల గాధధ్వాంత సమితి శఠకోపయతిన్‌ మను 1-6 


అని తన గురువు శరకొపయతిని స్తుతించాడు. అంతేగాక ఆశ్వాసాంత గద్యంలో 
“శఠకోప తాపస ్రసాదా సాదితము చేత తనకు కవితాశక్తి అబ్బినట్లు 
చెప్పుకొని వుండడం గమనించదగివుంది. . 


పెద్దన ఏదవ పద్యంలో సంస్కృత కవులను పేర్కొన్నాడు. 


38 మనుచరిత్ర - మన చరిత్ర 
మః వనజాక్షోపము వామలూరుతనయున్‌ ద్వైపాయనున్‌ భట్టభా 
ణుని భాసున్‌ భవభూతి భారవి సుబంధున్‌ బిల్బణుం గాళిదా 
సునిమాఘున్‌ శివభద్రుమల్లణకవింజోరున్‌ మురారిన్‌ మయూ 
రుని సౌమిల్లిని దండి బ్రస్తుతుల బేర్కొందున్‌ వచశ్ళుద్ధికిన్‌ 
పెద్దన పేర్కొన్న సంస్కృత కవులు వాల్మీకి, వ్యాసుడు, భట్టభాణుడు, 
భాసుడు, భవభూతి, భారవి, సుబంధు, బిల్బణుడు, కాళిదాసు, మాఘుడు, 
శివభద్రు, మురారి, మయూరుడు, సౌమిల్లి, దండి. 


ఎనిమిదవ పద్యంలో తెలుగు కవులను స్తుతించాడు. 


ఆ. వ్యాసరచిత్ళ భారతామ్నాయ మాంధ్ర బా 
పగ నొనర్చి జగతి, బొగడు గనిన 
నన్నపార్యు దిక్కనను గృతక్రతుశంభు 


దాసు నెజ్జ్టిసుకవి దలతు భక్తి 


సంస్కృత కవులలో భట్టబాణుడు తప్ప ప్రాచీనకవులెవ్వరు కుకవినింద 
చేసినట్లు తెలియదు. తెలుగులో కుకవినింద జేసిన మొదటి వాడు నన్నెచోడుడు. 
కవిత్రయ భారతంలో ముగ్గురిలో కుకవి నింద కనిపించదు. అయితే తిక్కన 
నిర్వచనోత్తర రామాయణంలో కుకవి నింద వుంది. 


అల్లసాని పెద్దన మనుచరిత్రలో కుకవుల్ని ఇలా నిందించాడు. 


మ. భరమై తోచు కుటుంబ రక్షణకుగాబ్రాల్మాలి చింతన్‌ నిరం 
తర తాళీదళ సంపుట ప్రకర కాంతారంబునం దర్ధ పుం 
దెరువాటుల్‌ దెగికొట్టి, తద్‌జ్జ పరిషద్విజ్ఞాత చౌర్యక్రియా 
ల ఇ ఇ 
విరసుండై కొణతంబడుంగుకవి పృధ్వీభృత్సమీపక్షితిన్‌ (మను 1-9) 


అవతారిక 39 

నీచుదైన దోపిడివాడు కుటుంబ రక్షణచేసే శక్తిలేక, దారి దోపిడులు 
చేసి, పెద్దలచే తిరస్కరింపబడినవాడై కొఅత వేయబడి నశించినట్లే నీచుడైన 
కవి (కుకవి) ఏ వృత్తిని చేయలేక మహాకవుల కావ్యాలలోని శబ్దార్థాలను 
దొంగిలించి తనవిగా ప్రచారం చేసుకొని, చివరికి నిజం తెలిసి రాజ్యసభల 
నుండి తిరస్కృతుడై న్యూనత పొందుతాడు అని కుకవిని పెద్దన ఒక దొంగతో 
పోల్చినాడు. 


న మనుచరిత్రలో కృష్ణదేవరాయల వంశావళి గూర్చి, 
యాదిక్యాలను గూర్చి వ్రాసిన పద్యాలనే కృష్ణరాయలు 
తన ఆముక్తమాల్యదలో స్వవృత్తాంతాన్ని తెలిపేటపుడు కొద్ది మార్పులతో 
స్వీకరించియున్నాడు. ఉభయ (గ్రంథాలలో ఈ పద్యాలు సమంగా నుండుటచే 
మరికొందరు కృష్ణదేవరాయలకు పెద్దనమీద యుండు గౌరవాతిశయ 
సూచకంగా ఈ పద్యాలు తన (గ్రంధంలో ఉపయోగించుకొన్నాడని 
అభిప్రాయపడినారు. కృష్ణదేవరాయలు ఆత్మస్తుతి చేసుకోవడం ఇష్టంలేక తన 
ఆన్ధానకవియైన పెద్దన పద్యాలను తన (గ్రంధంలో చేర్చుకొన్నాడని వేరొక 
కొందరు తలచారు. ఆత్మస్తుతి కిష్టంలేకపోయినా ఆశ్వాసాంత పద్యాలను 
తానే స్వయంగా వ్రాసియుండడు కదా. కనుక పెద్దనయందలి గౌరవాతి 
శయంతో మనుచరిత్రలోని పద్యాలు తన (గ్రంథంలో తన వంశాదిక్యాన్ని 
తెల్పు సందర్భంలో చొప్పించియుండవచ్చు. 


అల్లసాని పెద్దన మనుచరిత్రావతారికలో కృతిపతియగు కృష్ణదేవ 
రాయల వంశావతారాన్ని వర్ణిస్తూ వంశమూల పురుషుడగు చంద్రుని ఒక 
సీసపద్యంలో వర్ణించి చంద్రసంతతిని వివరించినాడు. కుర్వసుని వంశం 
తుళువాన్వయ మయ్యెనని తుళువ వంశావిర్భావాన్ని గూర్చి తెల్పినాడు. 
ముక్కుతిమ్మన తన పారిజాతాపహరణావతారికలో కూడా కృష్ణదేవరాయల 
వంశవృక్షాన్ని చంద్రునినుండి వర్ణించినాడు. కృతిపతి వంశానుక్రమణికను, 
కృతినాయకుని వర్ణనను పెద్దన, తిమ్మన లిరువురును తన కావ్యావ తారికలందు 


40 మనుచరిత్ర - మన చరిత్ర 
కడు సంగ్రహంగా, హృద్యంగా చేసియున్నారు. కృతిపతి వంశంలో ప్రసిద్దులగు 
ఈశ్వర నృపతిని, సరసభూవిభుని వారు చూపిన బలపరాక్రమములను కడు 
సమంజసంగ వర్ణించినారు. కృష్ణదేవరాయలు కవితా ప్రజ్ఞ కలవాదని పెద్దన 
గాని రాయలు స్వయంగా గాని చెప్పియుండలేదు. ఈ విషయం తిమ్మన 
పారిజాతాపహరణము మూలముననే మనకు తెలుస్తుంది.. “కవితా 
ప్రావీణ్యఫణీశా” అని కృష్ణరాయని వర్ణించడరే ఈ విషయం సువ్యక్తమవుతూ 
వుంది. 


అల్లసాని పెద్దన మనుచరిత్రావతారికలో రెండుచోట్ల మహాస్రగ్ధరను 
వాడినాడు. అందు ఒక మహాస్రగ్ధర ఆముక్తమాల్యద అవతారికలోను వుంది. 
పెద్దన తుళువ వంశ మూల పురుషుడైన తిమ్మభూపతి ప్రతాపాన్ని వర్ణిస్తూ 
ఒక మహా(స్రగ్ధరను కృష్ణదేవరాయలు అభ్యున్నతాధిక్యాన్ని వర్ణించడానికి రెందవ 
మహా'్రగ్ధరను వాడినాడు. 





ఆర్యావర్త దేశంలో వరణానది ఉంది. దాని తీరాన అరుణాస్పద 
పురమనే పట్టణం ఉంది. అది ఆకాశాన్ని అంటే అద్భుతమైన సౌధాలతో 
భూదేవి కంఠహారంలా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ఊళ్ళో విప్రులు వేదశాస్త్ర 
జ్ఞానంలో బ్రహ్మని మించినవారు. అక్కడి ప్రజలందరూ ప్రతిభావంతులూ, 
భాగ్యవంతులూ అక్కడ పుట్టిన చిగురుకొమ్మ కూడా చేవ గలిగివుంటుంది. 


ఆ ఊళ్ళో ప్రవరుడు అనే పేరుగల బ్రాహ్మణుడు ఉన్నాడు. 


ఆ పురి-పాయకుండ-మకరాంక, శశాంక మనోజ్జమూర్తి, భా- 
షాపర శేషభోగి, వివిధాధ్వర నిర్మల ధర్మ కర్మ దీ- 
క్షాపరతంటత్రుండంబు రుహగర్భ కులాభరణం(బు), అనారతా- 
ధ్యాపన తత్పరుండు 'ప్రవరాఖ్యుడలేఖ్య తనూ విలాసియై, 


మను 1-51 


ఆయన భార్య సాక్షాత్తు అన్నపూర్తాదేవి అర్ధరాత్రి పూటయినా సరే 
అతిధులెందరు వచ్చినా శ్రద్ధగా, ఓపికగా వాళ్ళందరికీ ఏ లోటు లేకుండా 
భోజనాలు వండి పెడుతుంది. 


42 మనుచరిత్ర - మన చరిత్ర 

ప్రవరుడికి పుణ్యక్షేత్ర సందర్శనమంటే చాలా ఆసక్తి. గృహబాధ్యతల 
వల్ల తను తీర్థయాత్రలు చేయలేకపోయినా తీర్ధయాత్రలు చేసిన వాళ్ళెవరయినా 
తన ఊరు వస్తే వెళ్ళి వాళ్ళని పిలుచుకొని మృష్టాన్నంతో ఆతిథ్యమిస్తాడు. 
వాళ్ళుచూసి వచ్చిన పుణ్యక్షేత్రాల గురించిన విశేషాల్ని (శద్ధగా విని 
తెలుసుకొంటారు. నేను కూడా ఎప్పుడో వెళ్ళి ఈ క్షేత్రాలన్నీ చూసి రావాలి 
అని నిట్టూరుస్తూ ఉంటాడు. 


ఓరోజు మధ్యాహ్నం ప్రవరుడి ఇంటికి ఒక సిద్ధుడు వచ్చాడు. ఆయన 
జదలు కట్టిన తల మీద పులితోలు కుళ్ళాయి పెట్టుకొని వున్నాడు. పచ్చటి 
ఛాయ బక్కశరీరం నిండా విభూతి పూసుకొని ఉన్నాడు. చంకన జోలె సంచి, 
చేతికి పంచలోహాల కడియం చేతుల్లో దండ కమండలాలు, చెవులకు 
రుద్రాక్షప్రోగులు, కావిరంగు దుస్తులూ, నడుంచుట్టూ జింకతోలు వడ్డాణం. 


ప్రవరుడు ఆ సిగ్గుడికి అతిథి మర్యాదలన్నీ వెసి మృష్టాన్నభోజనం 
పెట్టించారు. భోజనం తర్వాత, ఆయనతో కూర్చుని స్వామి మీరు ఎక్కడిన్నించీ, 
ఎక్కడికిపోతూ ఈ ఊరికి దయచేశారు. మీ రాకతో నా యిల్లు పావనమైంది 
మీరు ఏయే దేశాల్లో ఉండి వచ్చారు? ఏన నదుల్లో స్నానంచేశారు? ఏఏ 
కొండలెక్కారు? ఏఏ అరణ్యాలూ, సముద్రాలు చూసి వచ్చారు? ఆ విశేషాలు 
నాకూ చెప్పండి. తీర్ధయాత్రలు చేయలేని వాళ్ళు కనీసం ఆ తీర్థాల మహిమలు 
గురించి విననన్నా వింటే పాపాలన్నీ నశిస్తాయి. దయచేసి చెప్పండి అన్నారు. 


(బ్రావ్మాణ (శ్రేష్టుడా! నేను అన్ని క్షేత్రాలు చూశాను. అన్ని 
పుణ్యతీర్థాలలో స్నానం చేశాను. కేదారనాధుడినీ, బదరీనాధుడిని సేవించాను. 
గయా, ప్రయాగా వెళ్ళివచ్చాను. ఇది అది అని చెప్పనక్కర్లేదు. నాలుగు 
దిక్కులలో ఉన్న పుణ్యక్షేత్రాలన్ని దర్శించాను అని తను చూసి వచ్చిన వివిధ 
ప్రాంతాల గురించి వర్ణించాడు సిద్ధుడు. అందుకు ప్రవరుడు ఈ ప్రాంతాలన్నీ 
చూసి రావడానికి రెక్కలు కట్టుకొని తిరిగినా ఎన్నో సంవత్సరాలు 
పడుతుందికదా. మీ లేతముఖం చూస్తే మీరు వయసులో చిన్నవాళ్ళని 


కథ తై 
చెప్పకుండానే తెలుస్తున్నది. ఈ పిన్నవయసులోనే మీరు ఇన్ని క్షేత్రాలు ఎలా 
చూడగలిగారో అని అన్నాడు. 


అపుడు సిద్దుడు ఈశ్వరుని అనుగ్రహంవల్ల నాకు పాదలేపం అనే దివ్యౌషధం 
లభించింది. దాని ప్రభావంతో వాయువేగంతో నేను ప్రయాణం చేయగలను 
అన్నాడు. అయితే స్వామీ, నా చేతకూడా తీర్ధయాత్రలు చేయించి నన్ను 
ధన్యుణ్ణి చేయ ప్రార్ధన అన్నాడు ప్రవరుడు. వెంటనే ఆ సిద్ధుడు మారుమాట 
లేకుండా తన సంచిలోంచి ఓ దంతపుబరిణి తీసి అందులో వున్న పసరు 
_ప్రవరుడి కాళ్ళకు పూసేసి తన దోవన తను వెళ్ళిపోయాడు. ప్రవరుడు ఆ 
పసరు ప్రభావంతో హిమాలయ శిఖరాల సౌందర్యాలు చూడాలనే ఆకాంక్షతో 
నేరుగా హిమాలయాలకు వెళ్ళాడు. ఇంతటితో ప్రథమాశ్వాసం సమాప్తం. 


అటచనికాంచె భూమిసురుడంబరచుంబి శిరస్స జరీ 

పటల ముహుర్ముహురుదభంగ తరంగ మృదంగ నిస్వన 

స్ఫుట నటనానురూప పరిపుల్లకలాప జాలమ్మున్‌ 

గటక చరత్మరేణు కర కంపిత సాలము శీతశ్రెలమున్‌ మను 2-3 


నర నారాయణులనే బుషుల సంచారంచేత పావనం చేయబడ్డ 
బదరీ వనాలలో నడిచాడు. అలకానది తుంపరలతో చిగిర్చిన కదంబ వృక్షాల 
మొగ్గలనాశ్రయించిన గండుతుమ్మెదల ర్వుంకారాలు విన్నాడు. ఆ చల్ల 


గాలులలో విహరించాడు. 


భగీరధుడు తపస్సుచేసిన చోటు చూశాడు. ఆకాశగంగ ప్రచండ 
వేగంతో భూమిమీదిక దూకినచోటు చూశాడు. పార్వతి శివుడిని భర్తగా * 
పొందేందుకు. తపస్సు చేసిన చోటు చూశాడు. ముక్కంటి కంటి మంటకు 
మన్మధుడు దహనమైపోయిన చోటుచూశాడు. కుమారస్వామి జన్మించిన రెల్లు 
దుబ్బల ప్రాంతం చూశాడు. ఆయా ప్రాంతాల్లో జరిగిన పురాణ వృత్తాంతాలు 
ఆసక్తిగా గుర్తుకు తెచ్చుకొని ఆనందించాడు. ఈ హిమాలయాల విశేషాలన్నీ 
తెలుసుకోవాలంటే బ్రహ్మకైనా తరంగాదు. నేను ఈరోజుకు ఇంటికి వెళ్ళిపోయి 


శశ మనుచరిత్ర - మన చరిత్ర 
రేపు వస్తాను. అనుకొని తిరిగి వెళ్ళబోయాడు. అయితే ఆ పాటికే సిద్ధుడురాసిన 
పాదలేపం మంచు కారణంగా కరిగిపోయింది. ప్రవరుడు హిమాలయాల్లో 
చిక్కుబడినాడు. 


అయ్యయ్యో, దైవలీల, ఇంటిపట్టున ఉన్నవాడిని నన్ను ఆ భగవంతుడే 
సిద్ధుడి రూపంలో ఈ ఘోరారణ్యంలో తెచ్చిపదేశాడు. ఎక్కడి అరుణాస్పదం? 
ఎక్కడి హిమాలయాలు, ఈ పర్వతం మీద నాకు నేను వచ్చిన దోవేదో కూడా 
బోధపడడంలేదు. అసలు తప్పునాదే. సిద్దుడి లేపన ప్రభావం పరీక్షించాలను 
కుంటే నేను ఏ హరిద్వారో, ద్వారకో, అవంతీపురమో. కురుక్షేత్రో, గయో, 
ప్రయాగో, కాశీక్షేత్రమో వెళ్ళక ఈ మంచుకొండ మీదికి ఎందుకు వచ్చినట్టు? 
అందుకే అంటారు. (శ్రోత్రియులు బుద్ధిజాద్యజనిత ఉన్మాదులని అని 
చింతించాడు ప్రవరుడు. 


నేనొక్క నిముషం కనిపించకపోతేనే నాకోసం ఊరంతా వెతుకుతాడు 
మా నాన్న. ఇప్పుదెంత తల్లడిల్లిపోతాడో? డత్రిసంధ్యల సమయాలలో నన్ను 
ఇంటినుంచి కదలనీయకుండా కంటికి రెప్పలా చూసుకొనే మా అమ్మ ఎంత 
దిగులుపడుతుందో? అనుకూలవతీ, నా హృదయేశ్వరి అయిన నా భార్య 
ఎంత దుఃఖిస్తుందో తోడునీఢధగా ఉండే నా శిష్యులెంత బాధపడతారో? నా 
అతిధి సంతర్పణలేంకావాలి? త్రేతాగ్నుల్నేలా నిర్వహించుకోవాలి? నా 
నిత్యానుష్టానాలకు దూరంగా ఈ మంచుకొండమీదకు విసిరేశావా? 
భగవంతుడా, నేను ఇక్కడనుంచి ఇల్లు చేరేందుకు సహాయం చేయగల 
పుణ్యాత్ముడు కూడా ఎవరు కనిపించుటలేదే? అనుకుంటూ దోవ 
దొరుకుతుందేమోనని వెతుకుతూ తిరిగాడు. 


అలా తిరుగుతుంటే ఒక లోయ కనిపించింది. ఆ వైపునుంచి 
గంధర్వగానం వినిపించింది. అక్కడేదైనా ముని ఆశ్రమం ఉండొచ్చు. అక్కడికి 
వెళితే ఇంటికి చేరే ఉపాయం ఏదైనా దొరకవచ్చునని గంపెడాశతో అటుగా 
వెళ్ళాడు ప్రవరుడు. ఒక మెట్లదారి కనిపించింది. ఆ మెట్లు దిగి వెళితే చక్కని 


కథ 45 
చెట్లు, తీగలు పళ్ళు పూలతో ఒప్పారుతున్న పచ్చలు పొదిగిన కుటీరం 
కనిపించింది. ఆ కుటీర చక్కదనానికి ఆశ్చర్యపడుతూ మరి నాలుగడుగులు 
ముందుకువేశాడు. మిగతా పుష్పాల పరిమళాన్ని కప్పేస్తున్న కస్తూరీ, కర్పూర 
తాంబూల వాసనలతో ఒక చల్లని తెమ్మెర వీచింది. ఆ వాసనల వల్ల ఆ 
దగ్గరలో ఒక విలాసవతి ఎవరో ఉండి ఉంటుందని భావించాడు ప్రవరుడు. 
అటువైపు నడిచాడు. 


అక్కడ మెరుపుతీగ లాంటి శరీరం, తుమ్మెదరెక్కల లాంటి కురులు, చంద్రబింబం 
లాంటి ముఖంగల ఒక దివ్యస్త్రీ కనిపించింది. ఆమె తన మణిమయమైన 
కుటీరంముందు గున్నమావి నీడలో ఉన్న తిన్నెమీద కూర్చుని వీణవాయిస్తూంది. 


ప్రవరాఖ్యుడిని చూడగానే ఆమెకు మోహం కలిగింది. ఆమె లేచి 

దగ్గరగా ఉన్న ఒక పోకచెట్టు పక్కగా నిలబడి ఆయన వచ్చే మార్గంవెపే 
(౧ ల ౧ ఆ 

చూపులు సారించింది. ఆమెకు అన్ని విధాలా మన్మధ వికారాలు కలిగాయి. 


ఎక్కడివాడో ఈ అందగాడు, నలకూబరుడినీ, చంద్రుడినీ, జయంతుడినీ, 
వసంతుడినీ, మన్మధుడిని, మించిన అందం ఈయనది. ఒక బ్రాహ్మణునికి 
ఇంత శరీర సౌందర్యం ఎలా వచ్చిందో? ఈ అందగాడు కనుక నన్ను 
పరిగ్రహిస్తే ఇక నాకు మన్మధుడు జీతం లేని బంటు అయిపోతాడు అనుకొంది. 


సుర, గరుడ, సర్ప, నర, ఖేచర, కిన్నెర, సిద్ధ, సాధ్య, చారణ, విద్యాధర 
జాతులకు చెందిన అందగాళ్ళను ఎప్పుడూ చూస్తునే వుంటాం. గదా వాళ్ళందరు 
ఈయన సాటిరారు అనుకొనింది. వలపులో మునిగిపోయింది. పోకచెక్క 
పక్కనించి వచ్చి ప్రవరుడి తోవకు అద్దంగా నిల్చింది. 


సుందరీ, నువ్వెవరు? భయం లేకుండా ఈ వనభూమిలో ఇలా 
ఒంటరిగా తిరుగుతున్నావేమిటి? నేను ఒక బ్రాహ్మణుడిని. నన్ను ప్రవరుడు 
అంటారు. ఈ కొండమీదికి వచ్చి దోవతప్పి తిరుగుతున్నాను. మా ఊరు వెళ్ళే 
మార్గం చూపించి పుణ్యం కట్టుకో అన్నాడు ప్రవరాఖ్యుడు. 


46 మనుచరిత్ర - మన చరిత్ర 

హెయలు ఒలకబోస్తూ వరూధిని చిరునవ్వుతో ఇలా సమాధానం 
ఇచ్చింది. ఇంతింత కళ్ళు పెట్టుకొని దారి ఎవరినో అడగడం ఎందుకు? 
ఒంటరిగా ఉన్న నాలాంటి జవరాళ్ళను పలకరించేందుకు ఇదొక మిష. 
కాకపోతే నువ్వు ఏదారిన వచ్చావో నీకు తెలియదా? అయినా నీతో నాకు 
మాటలెందుకు? అంటూనే మళ్ళీ మేము అప్సరసలం. లక్ష్మీదేవి తోబుట్టువులం. 
గానవిద్యలో కామశాస్త్రంలో నిష్టాతులం. నా పేరు వరూధిని. ఘృతాచీ, 
తిలోత్తమా, హరిణీ, హేమ, రంభా, శశిరేఖ, నాకు ప్రాణసఖులు. మేం 
ఎప్పుడు ఈ హిమాలయాలలో రమణీయమైన ఉద్యానాల్లో తిరుగుతు వుంటాం. 
ఓ మన్మధాకారా, నువ్వ మా ప్రాంతానికి వచ్చిన అతిథివి. నా మణిభవనంలోకి 
వచ్చి నా ఆతిధ్యం స్వీకరించి, సేదదీరి వెళ్ళు అని ఆహ్వానించింది. 


ఓ సుకుమార, నీ సపర్యలన్నీ నేను స్వీకరించినట్టే భావించు. కానీ 
ప్రస్తుతం నేను ఇక్కడ ఉండడానికి సమయంలేదు. అయినా నీ మర్యాద 
చాలు. నేను త్వరగా నా ఇల్లుచేరి నా అనుష్టానాలు చేసుకోవాలి. నన్ను 
క్షమించు. మీ దేవతాప్రీలకు చాలా మహిమలుంటాయి. మీకు అసాధ్యం 
అనేది లేదుగదా. కనక నన్నునా వాళ్ళ దగ్గరికి చేర్చే ఉపాయం ఏదయినా 
చూడు అన్నాడు ప్రవరుడు. 


మా ఊరు మా ఊరంటూ ఎందుకంత తొందర? కాలు నిలవదా? 
మా మణిభవనాలు, చందనోద్యానాలు, ఇసుకతిన్నెల అందాలు మీ ఊరి 
కుటీరాలకంటే తీసిపోయాయా? అని చిరాకుపడింది వరూధిని. తన మనసులో 
మాట చెప్పింది. నిజం దాచటమెందుకు? నువ్వు నా మనసు దోచుకున్నావు. 
మరి నన్ను స్వీకరించి, సంతోష పెడతావో లేక విరహావస్థలో వదలివెళతావో? 
అని అనింది వరూధిని. 


అయ్యయ్యో నీలాంటివాళ్ళు నా బోటి వైష్ణవబ్రాహ్మణులను ఇలా 
కోరచ్చా? అవతల నాకు అగ్నికార్యం, దేవతార్చన, అతిథి పూజలకు వేళ 
అవుతూంది నా తల్లిదండ్రులు వృద్ధులు. ఆకలికి ఆగలేరు. ఇప్పుడు నేనింటికి 
చేరకపోతే అన్ని ధర్మాలు చెడిపోతాయి అన్నాడు ప్రవరుడు. 


కథ స 
వరూథిని చిన్నబుచ్చుకొంది. ఓ అందగాడా! ఇలాంటి నట్టనడి 
యవ్వనంలో నువ్వు వైదికకర్మలు, నిష్టలు అనుకుంటూ కూర్చుంటే మరిక 
భోగాలననుభవించేదెప్పుడు? మీరు ఎన్ని యజ్ఞయాగాలు చేసినా చివరకి 
స్వర్గంలో మాలాంటి అప్పరసలతో సుఖించాలనే కదా. స్వర్గంలో వుండే భోగ 
వస్తువులన్నీ ఇక్కడ వున్నాయి. వాటితో హాయిగా రోజు నువ్వు ఆనందించవచ్చు. 
గంధర్వ స్రీల పొందుకాదని సంసార కూపంలో పడిపోతావా? ఇలాంటి 
అవకాశం రావాలంటే ఎన్ని జన్మలెత్తాలి? ఉన్నపళాన సశరీర స్వర్గసుఖాన్ని 
పొందే అవకాశం వదులుకొని ఉన్న శరీరాన్ని ఉపవాసాలతో కృశింపజేసి 
ఏంసాధిస్తావు? అనలు ఆనందో[(బవ్మా అని నువ్వు నీ వేదంలో 
చదువుకొన్నావుగదా? డాని అంతరార్థం ఏమిటో ఆలోచించు? శరీరానికి 
పరమానందం కలిగించేది ఇంద్రియాలకు సుఖాన్ని క కలిగించేది అయిన 
ఆనందాతిశయమే గదా పరబ్రహ్మ అంటే? అని వాదించింది వరూధిని. 


అపుడు ప్రవరుడు కామశాస్త్ర ఉపాధ్యాయిని లాగా వాదిస్తున్నావు. 
ఇలాంటి పాండిత్యం నీ న్స దగ్గరే ఈ చూస్తున్నాను. వైదిక ధర్మాలు పాపం, రతి 
పుణ్యం అని గొప్ప సిద్ధాంతమే చెప్తున్నావు. మోక్షాన్ని బోధించే వేదాంత 
సూత్రాలకు, మీ సంప్రదాయంలో చెప్పుకొనే అర్జాధలిలానే వుంటాయి కాబోలు 
నాకు మాత్రం నా దర్చలు, అగ్నులే ప్రాణం. ఈ శరీరం, శరీర సుఖాలు 
అశాశ్వతాలు వాటితో నాకు పనిలేదు అన్నాడు ప్రవరుడు. 


.మన్మధావేశంలో ఉన్న వరూధినికి ఏం చెప్పాలో తెల్లియలేదు. 
మదనతాపం ఆపలేక ప్రవరుడిని కౌగిలించుకొనింది.. వా శ్రీహరీ అంటూ 
ప్రవరుడు ముఖం తిప్పేసి ఆమెను తోసేశాడు. వరూధినికి ఆ అవమానం 
వల్ల సిగ్గు, కోపం, శోకం కలిగాయి. ఓ బ్రాహ్మణుడా, యజ్ఞాలు, యాగాలు, 
తపస్సు చేశానంటావు. హృదయంలో దయాగుణం లేని నీకు వాటివల్ల 
పుణ్యం లభిస్తుందా? అన్ని పుణ్యకార్యాలు ఒక ఎత్తు, భూతదయ ఒక ఎత్తు. 
ఈమాత్రం కూడా తెలియకపోతే ఇక నీ చదువెరదుకయ్యా? పరాశరుడు 
మత్స్యగంధిని వరించాడు. విశ్వామిత్రుడు మేనకను వలచాడు. దేవేంద్రుడు 


48 మనుచరిత్ర - మన చరిత్ర 
అహల్యాజారుడు. వీళ్ళందరి కంటే నువ్వు గొప్పవాడివా? అని ఏవేవో 


నిష్టూరాలాడింది. 


ఆమెతో వాదించక. ఆమె తనను తాకినప్పుడు అంటుకొన్న జవ్వాది 
జాడలన్నీ నీళ్ళతో కడిగేసుకొన్నాడు. ఆచమనంచేసుకొని అగ్నిని ధ్యానించాడు. 
ఓ అగ్నిదేవా, నేను దాన జప అగ్నిహోత్ర పరతంత్రుడినే అయితే పరస్త్రీ 
పరధనాల పట్ల విముఖత గల సజ్జనుడినే అయితే నువ్వు నన్ను సూర్యాస్తమయం 
లోపల నిరపాయంగా ఇల్లు చేర్చు అని అగ్నిదేవున్ని ప్రార్ధించాడు. అపుడు 
అగ్నిదేవుడు ప్రవరుడి శరీరంలో ఆవేశించి వాయువేగంతో అతనిని ఇంటికి 
చేర్చాడు. వరూధిని భరించలేని విరహబాధలో మునిగిపోయింది. ప్రవరుడు 
తన ముందు నుంచీ వెళ్ళిపోయినా అతని మనోహరమైన ఆకారం వరూధిని 
మనసులో నిలిచిపోయింది. ఆయన ఎక్కడైనా మళ్ళీ కనిపిస్తాడేమోనని ఆ 
వనప్రాంతమంతా కలియదిరిగింది. 


ఈ వియోగ సాగరం నేను ఎలా ఈదగలను. ప్రియుడి సమాగమ 
సౌఖ్యం పొందలేని నాలాంటి దాని చక్కదనం, యవ్వనం ప్రాణమూ అన్నీ 
నిష్ప్రయోజనాలే. మనుష్య స్త్రీలకు ఇలాంటి దుఃఖాన్నించి విముక్తి కోసం 
చావైనా వుంటుంది. దేవతాప్రీలకు ఆ అవకాశం కూడా లేదు అని పరిపరి 
విధాలా శోకించింది. పూలతీగెలతో కప్పబడ్డ చంద్రకాంత శిలల అరుగుమీద 
మేనువాల్చి విరహావస్టల దశలన్నీ అనుభవించింది. పండువెన్నెలలో, 
చిగురుటాకుల పాన్పుమీద వరూధినికి నిద్రపట్టలేదు. తన చెలికత్తెలతో కలిసి 
వన విహారానికి వెళ్ళింది. ఆమె దుఃఖాన్ని చూడలేక ఆమె చెలికత్తెలు ఆమెతో 
ఇలా అన్నారు. పిచ్చిదానా, పైపై పసిడి పూతలాంటి ప్రేమచూపించే వేశ్యాకులం 
సంప్రదాయాలకు విరుద్ధంగా వుంది నీ ప్రణయం. ' నీ కులంవారెవరు 
దీన్నిమెచ్చరు. ఇంత చక్కని శరీరాన్ని ఇంత తాపానికి గురిచేస్తావా? 
వసంతకాలంలో పండువెన్నెలలో ఇలా ఉద్యానవనంలో కూర్చుంటే తాపం 
పెరుగుతుంది కాని తగ్గదు, ఇంటికి వెళదాం పద అని అమెను మళ్ళీ ఇంటికి 
తీసుకెళ్ళారు. వరూధిని తాపం తగ్గలేదు. సరికదా అది చంద్రుడిమీద 


కథ 49 
కోపంగామారింది. పుట్టడం పాలసముద్రంలో పుట్టావుగానీ నీకు సద్గుణాలు 
కలగలేదు అంటూ చంద్రుడిని తిట్టిపోసింది. తన తాపాన్ని పెంచుతున్న 
మలయపవనాన్ని దూషించింది. దానివల్ల తాపం తగ్గుతుందా? మరింత 
పెరిగి వరూధిని మూర్చపోయింది. ఆమె చెలికత్తెలు రకరకాల ఉపచారాలు 
చేశారు. అంతలో తెల్లవారింది. 


అదే సమయానికి గంధర్వుడు ఆ ఉద్యానవనానికి చేరాడు. ఈ 
గంధర్వుడు ఇంతకు మునుపే వరూధినిని మోహించినవాడు. కానీ పూర్వం 
ఒకసారి వరూధిని అతన్ని తిరస్కరించింది. ఇప్పుడా గంధర్వుడికి ప్రవరుడు 
వచ్చివెళ్ళిన విషయం వరూదిని అతని వల్ల విరహావస్థలో వున్న విషయం 
తెలిసింది. స్రీలు ఒక్కోసారి తిరస్కరిస్తారు, ఒక్కోసారి ఆదరిస్తారు. 
వాళ్ళమనసులు క్షణక్షణం మారుతుంటాయి. అంచేత ఓపికపట్టాలి తగిన 
సమయంలో, తగిన ఉపాయాలతో మాటలతో ఈ జవరాళ్ళను 
లొంగదీసుకోవాలి అనుకొని వరూధిని విహరించే ఉద్యానవనం చేరి అక్కడొక 
చెట్టుకింద నిలబడ్డాడు. తనకున్న కామరూపధారణశక్తితో ప్రవరుడి రూపం 
'థరించాదు. 


తన చెలులంతా పూలుకోస్తూ జలక్రీడలుచేస్తూ కోలాహలంగా కాలం 
గడుపుతండగా వరూధినిమాత్రం వాడిన ముఖంతో తీరాన కూర్చుని ప్రవరుడు 
కనిపిస్తాదేమోనని దిక్కులుచూస్తూ కూర్చునివుంది. దేవతార్చనకోసం 
పూలుకోస్తున్నట్టుగా నటిస్తూ మాయా ప్రవరుడు ఆమె కంటపద్డాడు. ఆమె ఉ 
ప్పొంగిపోయింది. నడక తొట్రుపడింది. కళ్ళలో నీరు నిండింది. అలాగే 
అతని దగ్గరకు వెళ్ళి గద్దద స్వరం సవరించుకొంటూ ఇలా అంది. ఓ 'ప్రవరాఖ్యా, 
ఈ నుంకుతనం మాని నన్ను ఏలుకో. రాత్రంతా నేను ఇక ఈ జన్మచాలు 
అనిపించేంత విరహవ్యధలో గడిపాను. వైరాగ్యం అంటూ నువ్వు నన్ను కాదని 
సదాచారవంతుడివై పదికాలాలపాటు జీఎస్తావేమోగానీ నాకుమాత్రం నీమీది 
మోహంచేత చావోరేవో తప్పదు. ఇంత కఠినత్వం వద్దు అని పరిపరి విధాలా 
ప్రాధేయపడింది. 


50 మనుచరిత్ర - మన చరిత్ర 

మాయాప్రవరుడు ఎంతో సజ్జనుడిలా నటిస్తూ సుందరీ అక్కడ నా 
ఇంట్లో నా తల్లిదండ్రులు నేను కనిపించలేదని మనస్తాపం చెందుతుందగా 
నా ఇల్లాలు దుఃఖిస్తుందడగా నాకు సుఖాలమీదికి మనసుపోవడంలేదు. 
అయితేకానీ పరోపకారం చేసినందుకు అవసరమైతే శరీరాన్ని వదిలివేయాలని 
భావించేవాడిని. అందుచేత నువ్వు ఇంత దీనంగా అడుగుతున్నావు కనుక నా 
వ్రతాన్ని వదిలివేస్తాను. ఒక షరతు. మా దేశంలో ఆచారం ప్రకారం మనం 
సంభోగించే టప్పుడు నువ్వు కళ్ళు మూసుకోవాలి. కళ్ళు తెరిస్తే పాపం. దీనికి 
నువ్వు ఒప్పుకొన్నావా, సరే ఎలాగైతే నేను ఇల్లు చేరగల పరిస్తితిలో లేను. 
గనుక ఇక్కదే ఈ మందాకిని తీరంలో దేవుడిమీద భారంవేసి తపస్సు 
చేసుకొంటాను. మరొక్క్మమాట నా వ్రతాన్నీ భంగంచేసుకుని నీ కోరిక మేరకు 
ఇక్కడ వుండిపోయినందుకు నేనుగా నిన్ను వదలి వెళ్ళకపోతే తప్ప నువ్వు 
నన్ను వదిలివెళ్ళగూడదు. లేకపోతే నాకు ఇహముదక్కదు, పరము దక్కదు 
అని బెట్టుగా చెప్పినాడు. 


వరూధిని ముఖం విప్పారింది. నువ్వు ఎలా చెపితే అలా చేస్తానంది. 
మాయా ప్రవరరూపంలో గంధర్వుడు వరూధినీ బహుకాలం యదేచ్చగా 
. సుఖించారు. కొన్నాళ్ళకు వరూధిని గర్భం దాల్చింది. గంధర్వుడికి ఆమె 
మీద మోజు తీరిపోయింది. పైపెచ్చు తనింకా అక్కడే వుంటే తనుచేసినమోసం 
బయట పడుతుందేమోనని భయం కలిగింది. దివ్యకాంత కదా శాపం పట్టినా 
పెడుతుంది. అలాగని చెప్పకుండా వెళ్ళిపోతే ఆ బెంగతో ఆమె ప్రాణత్యాగం 
చేస్తే తనకు ప్రీ హత్యాపాతకం చుట్టుకొంటుందేమో అని. కొంతసేపు ఈ 
విచికిత్సలోవడి చివరికి ఆవెకు చెవ్చి వెళ్ళటవే. వారుగని 
'నిశ్చయించుకొన్నాడు. ఒకరోజు నాకు పాదలేపం ఇచ్చిన సిద్దుడు మళ్ళీ 
హిమాలయానికి' వచ్చాడు. ఈరోజు నాకు కనిపించాడు. నా సంసారం 
ప్రస్తుతం ఎంత దుఃఖస్థితిలో వుందో చెప్పుకొచ్చాడు. పర్యవేక్షణ లేక మా 
పొలాలు ఎండిపోయాయట. చూసేనాధుడు లేక పశువులు నస్టపోయాయట. 
నా శిష్యుల చదువులు చెడిపోయాయట. రాజుగారి దక్షిణలేవీ దక్కక 


కథ క్షే 
ఇల్లుగదవడం కష్టంగా వుందట. నా మీది బెంగతో నా ముసలి తల్లిదండ్రులు 
మంచం పట్టారట. కనక నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళక తప్పదు. ధర్మం 
తెలిసినదానివి కాబట్టి దీనికి నీవేమీ చింతించవద్దు. నీతో ఇంకా ఎంతో 
సుఖించాలని వుందిగానీ మతిలేని సుఖానుభవం వల్ల వంశహాని, ధర్మహానీ, 
కీర్తిహాని పొంది మనిషి నరకరూపంలో పడిపోతాడుగదా. కనుక నేను 
వెళ్ళిపోతున్నాను అని వరూధినితొ చెప్పినాడు. ఆమెకు పుట్టెడు దుఃఖం కలిగింది. 
మాయా ప్రవరుడు మాయమాటలతో ఆమెను ఊరడించి, సిద్దుడు నాకు 
పాదలేపం ప్రభావంతో శీఘ్రగమనం చేసే విద్య సమగ్రంగా నేర్పాడు. కనుక 
నేను ఇక్కడికి వస్తూ పోతు వుంటాను గదా. అని నమ్మించి తన దోవన తను 
వెళ్ళిపోయాడు. 


వరూధినికి నెలలు నిండాయి. ఓ శుభముహూర్తంలో తేజోశాలి 
అయిన కుమారుణ్ణి కనింది. మునులు ఆ బాలుడికి స్వరోచి (స్వప్రకాశం 
గలవాడు) అని సార్ధక నామంతో నామకరణం చేశారు. స్వరోచి అన్ని విద్యలు 
చక్కగా నేర్చుకొన్నాడు. మంధరపర్వతం మీద విశ్వకర్మ నిర్మించిన నగరంలో 
వుండి, ఆటవికుల సామ్రాజ్యాన్ని ఏలసాగాడు. ఒకరోజు వేటకు వెళ్ళాడు. 
వేట చాలించి, అడవిలో సేదతీరుతుండగా హాహా అబలను నన్ను కాపాడండి 
అని ఒక ఆర్తనాదం వినిపించింది. అంతలోనే ఒక ప్రీ పరిగెత్తుకుంటూ వచ్చి 
ఆయన ముందు నిలిచింది. రాజా నన్ను నువ్వే రక్షించాలి అని ప్రార్ధించింది. 
స్వరోచి ఆమెకు అభయమిచ్చాడు. నీ కథ ఏమిటి? నీకు వచ్చిన ప్రమాదం 
ఏమిటి అని అడిగాడు. ఆమె రాజూ, భయంకరమైన రాక్షసుడొకడు, నన్ను 
చంపటంకోసం మూడురోజులుగా వెంబడిస్తున్నాడు. నువ్వు నన్ను కాపాడాలి 
అంటూ తన కథ వివరించింది. . 


నేను విద్యాధరరాజు కూతురిని. నా పేరు మనోరమ. పారుడనే 
బుషి కూతురు కళావతీ, మందారుడనే విద్యాధరుడి కూతురు విభావరి 
నాకు చెలికత్తెలు. ఒకరోజు నేను వాళ్ళిద్దరితో కలిసి వెండికొండమీద పూలు 
కోసుకుంటూ ఓ గుహలో తపస్సు చేసుకొంటున్న బుషిని చూశాము. తెల్ల 


క2. మనుచరిత్ర - మన చరిత్ర 
వెండ్రుకలతో'కప్పబడిపోయిన ఆ ముని దూదిరాశిలాగా కనిపించాడు. ఆయన 
కళ్ళెక్కడ. వున్నాయో చెవులెక్కడ వున్నాయో కనపడడం లేదు. బాల్యచాపల్యం 
వల్ల నేను ఆ బూచిలాంటి ముఖాన్ని తాకాను. దాంతో మునికి 
ధ్యానభంగమైంది. ఆయన కళ్ళు తెరిచి విపరీతమైన క్రోధంతో నన్ను తిట్టేశాడు. 
నన్ను నిష్కారణంగా వేధించావు గనుక ఒక రాక్షసుడి బారిన పదతావు. 
వాడు నిన్ను ఇలాగే వేధిస్తాడు అని శాపం పెట్టాడు. తన చేతిబెత్తంతో నన్ను 
పశువును బాదినట్టు బాదేశాడు. ఇది చూస్తున్న నా చెలికత్తెలు 
సహించలేకపోయారు. ఏం తప్పుచేసిందని? ఆ పిల్లని అలా కొట్టావు? ఇంత 
కోపిష్టివి నువ్వొక మునివా? అంటూ ఆయనని నిలదీశారు. దాంతో ఆ బుషి 
మరీ కోపించి, వాళ్ళిద్దరినీ క్షయరోగులు కమ్మని శపించాడు. 


ఆ శాప ఫలంగానే మూడురోజులనుండి ఈ రాక్షసుడు నన్ను 
తరుముతున్నాడు. రాజా, నేను నీకు అఖ్యహృదయం అనే విద్యను నేర్పుతాను. 
ఇది నాకు నా తండ్రి నేర్పాడు. దీనితో శత్రువులందరినీ జయించవచ్చు. ఇది 
నేర్చుకొని ఈ రాక్షసుడి బారినుండి నన్ను రక్షించు అని మనోరమ రాజుకు ఆ 
విద్య నేర్చింది. రాజు తన సైన్యంతో పాటు భయంకరమైన యుద్ధంచేసి, 
ఎట్టకేలకు ఆ రాక్షసుడిని ఆగ్నేయాస్తంతో ఓడించాడు. కానీ శరీరం త్యజిస్తునే 
ఆ రాక్షసుడు సర్వాంగసుందరుడైన గంధర్వుడి రూపం ధరించి ఆకాశంలో 
కనిపించాడు. 


అది చూసి స్వరోచి ఆశ్చర్యపడుతుండగా, ఆ గంధర్వుడు దిగివచ్చాడు. రాజును 
కౌగిలించుకొని ఓ రాజా నేను ఇందీవరాక్షుడనే గంధర్వుడిని. నీ తల్లి 
వరూధినికి సోదరుడను. మునిశాపం వల్ల నరమాంసం తినే రాక్షసుడినై నా 
సొంత కూతురు మనోరమను చంపేందుకు సిద్ధపద్దాను. నీ ధర్మమా అని 
నాకు ఆ రాక్షస జన్మ పోయింది అన్నాడు. అంత దారుణమైన శాపం ఎలా 
కలిగింది? అని రాజు అడిగాడు. ' . 


నా తండ్రి నలనాభుదనే గంధర్వుడు. నేను బ్రహ్మమిత్రుడనే ఆయుర్వేద 
గురువు దగ్గరకు విద్య నేర్చుకొనేందుకు వెళ్ళాను. నట, విట, గాయక, 


కథ వ్‌3ై 
గణికా జనాలతో తిరిగే నీ వంటి వారికి నేను విద్య నేర్వనని ఆ గురువు నన్ను 
దుర్భాషలాడి పంపేశాడు. నేను మాయా వేషంలో ఆయన శిష్యుడిగా చేరి 
పట్టుదలతో ఎనిమిది నెలలో ఆయుర్వేదమంతా నేర్పాను. అది తెలుసుకొన్న 
బ్రహ్మమిథత్రుడు నన్ను రాక్షసరూపం పొందమని శపించాడు. అయితే 
రాక్షసరూపంలో నువ్వు నీ కుమార్తెనే తినబోయి ఒక రాజు బాణాల వల్ల 
ప్రాణత్యాగంచేస్తావు. అప్పుడు మళ్ళీ ఫ్రే గంధర్వరూపం పొందుతావు అని 
శాపవిమోచనం కూడా చెప్పాడు. అలాగే జరిగింది. నువ్వు చేసిన ఈ 
ఉపకారానికి బదులుగా ఈ మనోరమను భార్యగా స్వీకరించు, దాంతోపాటు 
నేను నేర్చిన ఆయుర్వేదవిద్యనంతా నీకు ధారపోస్తాను తీసుకో అన్నాడు 
ఇందీవరాక్షసుడనే ఆ గంధర్వుడు. 


స్వరోచి మనోరమల వివాహం వైభవంగా జరిగింది. 
వివాహం జరిగిన తరువాత ప్రధమ సమాగమం. స్వరోచీ మనోరమల ప్రధమ 
సమాగమం నాదే రాజు ఆమె దిగులుగా వుండడం గమనించాడు. 
కారణమేమిటి? అని అడిగాడు. 


నా చెలికత్తెలిద్దరు (కళావతి, విభావరి) అక్కడ అడవిలో క్షయవ్యాధితో 
కృశించిపోతుంటే ఇక్కడ నేనెలా సుఖాలననుభవించగలను? అంది మనోరమ. 


ఇంత మాత్రానికి దిగులుపడక్కర్లేదు. నువ్వు నాతో వచ్చి నీ 
చెలికత్తెలెక్కడున్నారో చూపించు. నేన్గు ఆయుర్వేద వైద్యంతో వాళ్ళ వ్యాధి ఇట్లే 
కుదర్చగలను అన్నాడు స్వరోచి. అని వెంటనే వెళ్ళి ఆ చెలికత్తెల రోగనివారణ 
చేశాడు. క్షయ తగ్గిపోయి కళావతీ విభాసనలిద్దరు సంపూర్జ్ణారోగ్యం పొంది 
సౌందర్యవంతులయ్యారు.. రాజా నీ మేలు ఉంచుకోము. మేము చేయగల 
ఉపకారాలు చేస్తాం. ముందు మా కధ విను అంటూ వాళ్ళ వృత్తాంతాలు 
చెప్పారు. విభావరి మందారుడనే విద్యాధరుడి కుమార్తె. ఆమెకు భూమిమీద 
మృగాలు, పక్షులన్నింటి భాషలూ తెలుసు. 


క్‌4ీ మనుచరిత్ర - మన చరిత్ర 

కళావతి పారుదనే (బహ్మర్ని కూతురు. ఈ పారుడు కఠోరమైన 
తపస్సు చేస్తుండగా ఇంద్రుడు భయపడి తపోభంగం చేసేందుకు పుంజికస్థల 
అనే అప్సరసను పంపాడు. ఆమె తన అందాలతో, హోయలుతో పారుడిని 
ఆకర్షించగలిగింది. వారి దాంపత్య ఫలితంగా ఈ కళావతి పుట్టింది కాని ఆ 
తల్లి పుట్టిన బిడ్డను నిర్ణయగా అడవిలో పారేసి వెళ్ళిపోయింది. ఆ తండ్రి 
కూడా మొదట్లో బిడ్డను పట్టించుకోలేదు. గాలికి పెరిగి బిడ్డ కొంచెం పెద్దదైన 
తరువాత మాత్రం ఆయనకెందుకో కనికరం కలిగి బిడ్డని తన ఇంటికి తీసుకెళ్ళి 
చంద్రకళలు ఆహారంగా బతికింది కాబట్టి కళావతి అని పేరుపెట్టి పెంచాడు. 
(క్రమంగా ఆమె యవ్వనవతి అయింది. 


దేవాపి అనే గంధర్వుడు ఆమెని పెళ్ళాడగోరాడు. తన బంధువులతో 
సహా పౌరుడి ఆశ్రమానికి వచ్చి తన కోరిక వెల్లడించాడు. వాళ్ళ వేషభాషలు 
చూసి పారుడు అసహ్వించుకొన్నాడు. ఛీ మీలాంటి ఆట పాటగాళ్ళకు నా 
కూతురు నెలా యిస్తాను? అని దుర్భాషలాడి అవమానించి పంపాడు. 
అవమానభారంతో క్రోధంతో ఆ దేవాపి అర్ధరాత్రి పూట వచ్చి పౌరుడి తల 
నరికేశాడు. దాంతో అనాధ అయిపోయి ఆత్మహత్య చేసుకుందామనుకుంటున్న 
కళావతిని చూసి పార్వతీదేవి దయతలచింది. పిచ్చిదానా, శరీరం కాపాదాడో 
రేపు నీకు స్వరోచి మహారాజు భర్త కాబోతున్నాడు. సర్వసుఖాలు అనుభవిస్తావు 
అని దీవించింది. కోరిన సుఖాలన్నీ కలిగించే పద్శినీ విద్యను ప్రసాదించింది. 


వాళ్ళ కధలు విన్నతరువాత స్వరోచి వాళ్ళిద్దరినీ గూడా పెళ్ళాడాడు. 
వాళ్ళు నేర్చిన ప్రత్యేక విద్యలు గూడా వౌళ్ళినుంచి నేర్చుకున్నాడు. 


ఒకనాడు రాజు సరస్సు తీరంలో విహరిస్తూ ఒక హంస, ఒక 
చక్రవాక పక్షి మధ్య జరిగిన సంభాషణ విన్నాడు. అహో ఈ రాజు ముగ్గురు 
భార్యలతో సమానమైన (ప్రేమతో ఎంత చక్కగా వ్యవహరిస్తున్నాడో చూశావా? 
అని హంస అంటే, అది వట్టి మాట. ఒక మగడు పలువురు భార్యలతో గాని, 
ఒక భార్య పలువురు పురుషులతో గాని సుఖంగా సంసారం చేయటం కల్ల. 


, కథ కక్‌ 

అలా పలువురిని ప్రేమించగలగడం జరిగే పనికాదు. అంది చక్రవాకం. ఈ 
మాటలు విని రాజు సిగ్గుపడ్డాడు. కొంత విరక్తిభావాన్ని కలిగాడు,కానీ 
నూరేళ్ళపాటు ముగ్గురు భార్యలతో సంసారం సాగించాడు. 


మరోసారి అలాగే కేళలీవనంలో సంచరిస్తుంటే ఆయనకు ఒక జింక 
కనిపించింది. అది తనతో పాటు వినోదించేందుకు ప్రయత్నిస్తున్న ఆడ లేళ్ళను 
చీదరించుకుంటూ వేళాపాళా లేకుండా బహు భార్యలతో వినోదించేందుకు 
నేనేమీ స్వరోచిని కాదు. మీ సిగ్గులేని చేష్టలు చూస్తుంటేనే నాకు రోతగా 
వుంది. నన్ను వదిలి దూరంగా పొండి. ఆ స్వరోచి సంపదంతా భార్యల వల్ల 
కలిగిందే. అతనికెప్పుడూ భోగవాంచిే. భార్యావశుడినై అతనిలాగా ఇహానికి, 
పరానికి కొరగాకుండా తయారవడానికి నేను వె[రివాడిని కాదు అనటం 
విన్నాడు. ఆడలేళ్ళు అక్కడినుంచి వెళ్ళిపోవటం చూశాడు. తాత్కాలికంగా 
కొంత సిగ్గు వైరాగ్యం కలిగినా వెంటనే వాటిని మరచిపోయి మళ్ళీ ఆరువందల 
సంవత్సరాలు ఆ ముగ్గురు భార్యలతో గడిపాడు. వాళ్ళతో పుత్రసంతానం 
పొంది ముగ్గురు కొడుకులకు మూడు పట్టణాలకు పెట్టం కట్టాడు. 


ఆ తర్వాత స్వరోచి మరోసారి వేటకు వెళ్ళినపుడుబాగా బలిసిన అదవిపంది 
ఒకటి కనిపించింది. దాన్ని చంపేందుకు బాణం వేయబోతుండగా, ఒక లేడి 
ఆయనకు దగ్గరగా వచ్చి మనుష్య భాషలో రాజా, ఆ పంది నీకేం అపకారం 
చేసింది? దాన్ని చంపేబదులు నన్ను చంపు అంది. స్వరోచి ఆశ్చర్యపడి “ఏమిటి నీ 

' వైరాగ్యానికి కారణం. ఎందుకు చావును కోరుకుంటున్నావు? అని అడిగాడు. 


ఇతర స్త్రీల మీద ప్రేమగల వాడిని (ప్రేమించి కుమిలిపోవటం 
కంటే చావే మేలు అంది లేడి. ఎవరిని ప్రేమించావు నువ్వు అన్నాడు రాజు. | 
నా మనసు నీమీదే లగ్నమయింది. నువ్వే నా మదనతాపం తీర్చాలి అంది ఆ - 
లేడి. నివ్వెరపోయి రాజు అదెలా సాధ్యం? నువ్వు లేడివి. నేను మానవుడిని 
అన్నాడు. అయితే ఒకసారి నన్ను కౌగిలించుకో. చాలు నన్నది లేడి. దానిమీద 
జాలిపది రాజు ఆ లేడిని కౌగిలించు కొన్నాడు. 


56 మనుచరిత్ర - మన చరిత్ర 
అంతే ఆ లేడి ఆక్షణమే అసాధారణమైన సౌందర్యంగల వనదేవతగా 
ప్రీరూపంలో రాజుకు కనిపించింది. రాజా నేను నీ వల్ల మనువును సంతానంగా 
పొందమని దేవతలు నన్ను కోరారు. నన్ను వరించి సంతానాన్ని పొందు. 
దానివల్ల నీకు పుణ్యలోకాలు లభిస్తాయి అంది. స్వరోచి అంగీకరించాడు. 
వారికి సకల సద్గుణాలతో శుభలక్షణాలతో మన్మధుడిలాంటి పుత్రుడు కలిగాడు. 
ఆ కుమారుడే స్వారోచిషుడు. స్వారోచిషుడు విష్ణువు గురించి చాలాకాలం 
తపస్సుచేశాడు. లక్ష్మీనారాయణుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. 


స్వామీ నాకు నీ దాస్యసుఖం మించి మరేమీ అక్కర్లేదు. నీ సాలోక్యాన్ని 
(నీ సమీపంలో మసలుకొనే భాగ్యాన్ని, ప్రసాదించు అని వేడుకొన్నాడు 
స్వారోచిషుడు. 


ముందుకొంతకాలం నువ్వు రెందవ మనువువై ధర్మబద్ధంగా 
ఈ భూమిని పాలించు. చివరికి నీకు తప్పకుండా సాలోక్యం ప్రసాదిస్తాను 
అని విష్ణుమూర్తి స్వారోచిషుడిని మనువుగా వట్టాభి షేకంచేని 
అంతర్జానమయ్యాడు. స్వారోచిష మనువు పాలనలో ప్రజలు ఆయురారోగ్య 
ఐశ్వర్యాది సకల సుఖాలతో తులతూగుతూ ధర్మబద్ధంగా హాయిగా జీవించాడు. 





పాత్రలు 


ప్రవరుడు 


ఉ. ఆ పురి బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భా 
షాపరశేషభోగి వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీ 
క్షాపరతం[త్రుడంబురుహ గర్భకులాభరణంబనారతా 
ధ్యాపన తత్పరుండు 'ప్రవరాఖ్యుడలేఖ్య తనూవిలాసుడై 

మను 1-51 


ఇది ప్రవరుని పాత్రను మనుచరిత్రలో పెద్దన మనకు పరిచయం 
చేసిన తీరు. అసలు ఈ ప్రవరుడు అనే పేరు సంసృతమూలంలో లేదు. 
అక్కడ ద్విజాతిప్రవరుడు అని మాత్రమే వుంది. అలాగే బ్రాహ్మణ శ్రేష్టుదని 
భావం. ఈ బ్రాహ్మణశ్రేష్టుని పేరును ప్రవరునిగా మార్చినవాడు మారన. 
మారన తన మార్మందేయ పురాణంలో ప్రవరుడు అని వ్రాసినాడు. పెద్దన ఆ 
శబ్బాన్ని అట్లే గ్రహించాడు. ప్రవరుని పాత్రకు జన్మనిచ్చింది మారనే కాని ఆ 
పాత్రకు జీవంపోసి అందంగా, అపురూపంగా భారతీయ సంస్కృతికి సాక్ష్యంగా 
తీర్చిదిద్దినవాడు మాత్రం అల్లసాని పెద్దన. పై పద్యంలో ముఖ్యంగా ప్రవరుని 
శారీరక అందం, ఆతని వృత్తి చెప్పబడింది. తరువాత ప్రవృత్తి ఈ క్రింది 
పద్యంలో చెప్పబడింది. 


58 మనుచరిత్ర - మన చరిత్ర 

ట్‌. యౌవనమందు యజ్వయు ధనాడ్యుఢునై కమనీయ కౌతుక 
శ్రీవిధి గూటెల్‌ గొలిచి చేసిన కూరిమి సోమిదమ్మ సౌ 
ఖ్యావహమై భజింప సుఖులై తలిదండ్రులు గూడి దేవియున్‌ 
దేవరవోలెనుండి యిలుదీర్పగ గాపురమొప్పు వానికిన్‌ 


(మను 1-53) 


ప్రవరుడు ధనంగలవాడై మంచి ఈడుజోడైన ఇష్టభార్యతో కలిసి 
యౌవనమందే యజ్ఞాలుచేసి ఆహితాగ్నియై పార్వతీ పరమేశ్వరుల వలె 
తలిదండ్రులు ఆనందంతో ఇంటి పనులన్నీ చూస్తూ వుండగా సుఖంగా కాపురం 
చేసుకుంటున్నాడు. అంతేగాదు ఈ ప్రవరుడు నిత్యం అరుణోదయ కాలంలో 
మేల్కొని వామనమూర్తిని స్తుతిస్తాడు. శిష్యులతో కలిసి వరుణానదికిపోయి 
అఘమర్ష్నణస్నానం చేసి వస్తాడు. గాయత్రీ మంత్రం జపిస్తాడు. సూర్యునికి 
నమస్కరిస్తాడు. అగ్నిహోత్రునికి, దేవతాపూజకు కావలసిన సమిదలు, దర్భలు, 
పూలు, పండ్లు తీసుకొని వేడాధ్యయనులైన విద్యార్దులు తన వెంట వస్తూవుంటే 
ఇల్లు చేరుకుంటారు. ఊరివారంతాఆతని నిష్టను మెచ్చుకొని ఆనందిస్తుంటారు. 
ఇది ప్రవరుని ఉదయపుపూట నిత్యకృత్యం. ప్రవరుని పాత్ర ఆధారంగా 
భారతీయుల పవిత్ర జీవన విధానాన్ని పెద్దన ఆవిష్కరించాడు. 


ఆతని నిష్టాగరిష్టమైన జీవితానికి, గుణసంపత్తికి మెచ్చి రాజులు 
దానమీయ తగినవాడని భావించి దానం ఇవ్వడానికి ముందుకు వచ్చినా 
ప్రవరుడు స్వీకరించేవాడు కాదు. పూర్వీకులుద్ధరించిన పొలాలు చక్కగా 
పందుతు వుందగా పాడిసమృద్ధిగా వుండగా హాయిగా జీవనాన్ని సాగిస్తున్నాడు. 
అయితే అతనికి తీరయాత్రలు చేసి రావాలనే కోరిక బలంగావుందేది. అందుకే 
ఎవరు తీరయాత్రచే సేవాళ్ళు కనిపించినా వారికి ఆనందంగా ఆతిథధ్యాది 
సత్కారాలు చేసేవాడు. ఒకనాడు లేతవయస్సు కలిగిన సిద్ధుడు తీరయాత్రలు 
చేస్తూ ప్రవరుడున్న ఊరికి వచ్చాడు. ఆ సిద్ధుని ఇంటికి ఆహ్వానించి అర్హ్యపాదాది 
పూజనంబాచరించి ఇష్టమృష్టాన్న కలనసంతుష్టుని చేసినాడు. తరువాత కుటుంబ 
జంబాలపటలమగ్నమాదృశగృహమేధి మండలంబునుద్ధరింపగ సౌషధమెండు 


పాత్రలు క్‌ి 
గలదె, అని ప్రశ్నిస్తాడు. ఈ సంభాషణా సన్నివేశాన్ని సృష్టించి పెద్దన 
గృహస్థాశ్రమ బెన్నత్యాన్ని సిద్ధుని ద్వారా ఇలా చెప్పినాడు. 
సీ. కైలకుల నున్న తంగెటి జున్ను గృహమేధి 
యజమానుదడంకస్థితార్థ పేటి 
పండిన పెరటి కల్చ్పకము వాస్తవ్యుండు 
దొడ్డిబెట్టిన వేల్చుగిడ్డికాపు 
కడలేని యమృతంపు నడబావి సంసారి 
సవిధమేరునగరబు భవనభర్త 
మరుదేశ పథమధ్యమ ప్రపకులపతి 
యాకటికొదవు సస్యము కుటుంచి 


తే. బధిర పంగ్వంధ భిక్షుక బ్రహ్మచారి 
జటిపరివ్రాజ కాతిథధిక్షపణ కావ 
ధూతకాపాలికాద్యనాధులకు గాన 


భూసురోత్తమ గార్హస్ట్రమునకు సరియె మను 1-66 


దగ్గరగా చేతికందునంత ఎత్తులో వుందే తంగేటిచెట్టునందలి 
తేనెవంటిది గృహస్థాతమం. ఒడిలో వున్న ధనంలాంటిది. తదితర 
ఆశ్రమాలవారికి సాహాయ్యం చేయడానికి ఉపకరించేది గృహస్థాశ్రమం. ఈ 
విధంగా సంభాషిస్తూ సిద్ధుని వల్ల పాదలేపనం బొంది హిమాలయాలు 
చూడాలనే కోరికతో హిమాలయాలు. చేరుతాడు 


హిమాలయాలలో కొంతభాగం సందర్శించిన ప్రవరుడు మిగిలిన 
భాగాన్ని రేపు వచ్చి సందర్శించాలి అని భావించి ఇంటికి వెళ్ళాలనుకుంటాడు. 
అయితే మంచు కారణంగా సిద్దుడు పాదాలకు పూసిన పసరు కరిగిపోయి 
పైకెగరలేక వెళ్ళలేక అసహాయుడై ఇంటికివెళ్ళు మార్గాన్ని అన్వేషిస్తూ 
హిమాలయాల్లో తిరుగాడుతు వుంటాడు. అపుడే అతనికి కనిపిస్తుంది వరూధిని. 
ఆమెకు తన వృత్తాంతాన్ని తెలియజేశాడు ప్రవరుడు.ఆమె కూడా తనను 


62 మనుచరిత్ర - మన చలిత్ర 
తేగీ:  మిట్టయురమున నిడుయోగపట్టె మెజియ 

జెవులరుద్రాక్ష పోగులు చవుకళింప 

గావికుబుసంబు జలకుండికయును బూని 

చేరె దద్గేహ మౌషథ సిద్దుడొకుడు (మను 1-59) 


సిద్ధుడు తల మీద పులితోలుతో చేసిన కుళ్ళాయి ధరించాడు. 
పంచలోహాలతో చేయబడిన చేతి కడియాన్ని కక్షపాలను, యోగదందాన్ని 
ధరించాడు. నడుముకు ఆదబింక చర్మాన్ని కట్టుకొని యోగపట్టాన్ని దాల్చి, 
దేహమంతా విభూతిని అలముకొని చెవులకు రుద్రాక్షపోగులు దాల్చి కావిరంగు 
వస్త్రాన్ని ధరించి, జలంతో నిండిన కమండలాన్ని చేతపట్టుకొని ప్రవరుని 
ఇంటికి వచ్చినాడు. ప్రవరుని అతిథిసత్మారం పొందాడు. ప్రవరునికి 
గృహస్ట్థప్రాశస్యాన్ని చక్కగా వివరించాడు. ప్రవరుడు తీర్తయాత్రను గురించి 
ప్రస్తావిస్తు ఏయేదేశాలు చూశారు, ఏయే తీర్దాలు సేవించారు అని ప్రశ్నించాడు. 
అందుకు సిద్దుడు మలయాచల, అస్వాద్రి, హిమవత్పర్వత, ఉదయాచలముల 
మధ్యగల భూభాగమంతా సందర్శించానని చెపుతూ. 


శా. కేదారేశు భజించితిన్‌ శిరమునన్‌ గీలించితిన్‌ హింగుళా 
పాదాంభోరుహముల్‌ ప్రయాగ నిలయుంబద్నాక్షు సేవించితిన్‌ 
-యాదోనాధ సుతాకళత్రు బదరీ నారాయణుంగంటినీ 
యావేశంబన నేల చూచితి సమ్తాశావకాశంబులన్‌ 
మను 1-72 


ఆపైన ఒక సుదీర్చ వచనంతో తాను దర్శించిన ప్రాంతాల వివరాలన్నీ 
ప్రవరునికి సిద్దుడు తెలియజేశాడు. అంతా విన్న ప్రవరుడు ఇంత చిన్న 
వయసులో ఇన్ని ప్రదేశాలు మీరు ఎలా తిరుగుగలిగినారని ్రశ్నించాడు. 
అందుకు సిద్ధుడు జరయు రుజయును జనకంగా వెఅిచు మమ్ము 
సిద్ధులమగుటన్‌ అని అంటాడు. తరువాత తీర్ధయాత్రాసక్తుడైన ప్రవరునికి 
పాదలేపనం పాదాలకు పూసి తనదారిన తానుపోయినాడు. 


పాత్రలు : 63 
ప్రవరసిద్దుల సంభాషణలద్వారా కవి తంగెటిజున్ను, అంకసిద్దార్ధపేట, 
పెరటికల్పము, వేల్పుగిడ్డి కడలేని అమృతంపు నడబావి, సవిధ మేరునగము,, 
మరుదేశపథ మధ్యమప్రవ, ఆకటికొదవు సస్యము అనే ప్రయోగాలద్వారా 
బజెపమ్యాన్ని ధ్వనింపజేసి గృహస్టుని గొప్పతనాన్ని వేనోళ్ళ ప్రశంసింపజేస్తూ 


[గో రం. 


మన భారతీయ సంప్రదాయాన్ని భావితరాలకు తెలియజేసినాడు. 


(౮ 
గానకళాకోవిద కామశా(్రాన్ని ఆబాల్యం అభ్యసించింది. రాజసూయాది 


లా లీ 


( 


ఆ, 


మహాక్రతువులు నిర్వహించిన అహితాగ్నులకు సుఖ పారవశ్యాన్ని అందించగల 
చక్తుని వన్నెలాడి. దేవలోకంలో నర్తకి. సుర, గరుడ, ఉరగ, నర, ఖేచర, 
కిన్నెర, 1 ద్ద,సాధ్య, చారణ, విద్యాధర, గంధర్వకువ మారులలో ఎవరినో ఒకరిని 
వరించాలనే భావన కలది. రూపశాలియగు ప్రవరుని చూడగానే వరించాలనే 
కోరిక వరూధినికి కలిగింది. ప్రవరునికి తన చాతుర్యాన్ని విలాసంతోను, 
మాటలలోను చూపగలిగింది. మొదట త్రోవ చూపమని అడిగిన ప్రవరునితో 
వ్యంగ్యంగా మాట్లాడింది. ఆతడు తన వ్యంగ్య సంభాషణలోని చమత్కారాన్ని 
(గగ్రహించలేదని తెలిసి తన ఆభిజాత్య విద్యా, జీవనకాదులను తెలియజేసింది. 
అయినా ప్రవరుడు చలించలేదు. ఇక లాభం లేదనుకుని తన మన నసులోని 


భావనను 

ఉ..  నిక్కముదాపనేల ధరణీసుర నందన యింక నీపయిన్‌ 
జిక్కి మనంబునాకు నను జిత్తజు బారికి నప్పగించెదో 
చొక్కిమరందమద్యముల చూజలబాటలు వాడుతేంట్ల సొం 
పెక్కినయట్టి బూవుపొదరిండ్లను గౌగిట గౌరవించెదో? (మను 2-51) 


64 మనుచరిత్ర - మన చరిత్ర 
అని వాచ్యంగా తెలియజేసింది. ప్రవరుడు అంగీకరింపలేదు. అనేక 

_ విధాలైన శృంగార చేష్టలను, మాటలను (వ్రదర్శించి ప్రవరున్ని 

స్వాధనపరచుకోచూసింది సాధ్యంకాలేదు, చివరిక్‌- 


క. కుశలతయేవ్రతములనగు 
నశనాయాపీడ నింద్రియ నిరోధమునన్‌ 
గృశుడవయి యాత్మవలచుట 
సశరీర స్వర్గసుఖము సమ కొనియుండన్‌ (మను 2-58) 


] అని ప్రవరునికి ప్రబోధించింది. అంటే ఎన్నో పుణ్యాలు, వ్రతాలు 
వ్ర శరీరాన్ని కృశింపజేసుకొని తరువాత మరణించితే లభించే అప్సరస 
పొందు సశరీరంతో లభిస్తుంటే తిరస్మరింప తగునాయని హేతుబద్ధంగా 
ప్రశ్నించింది. అందుకు ప్రవరుడు “నీవన్నయర్ధమెల్ల నిజముకాముకుడైనవానికీ, 
నకాముడిది గణించనె” యని తన మనోభావనను వివరించాడు. అయినా 
వరూధిని (వప్రవరున్ని ప్రలోభపెట్టకుందడా వదలలేదు. ఆమె వాదనతో 
విసిగిపోయిన ప్రవరుడు 


శా. ఈ పాండిత్యము నీకు దక్క మటియెందే గంటిమే?ః కామ శా 
స్రోపాధ్యాయిని నా వచించెదవు మేలో హోత్రయీధర్మముల్‌ 
పాపంబుల్‌ రతిపూర్వమంచు నిక నేలాతర్మముల్‌ మోక్షల 
కీప ద్యాగమ సూత్రపంక్తికివెపో మీ సంప్రదాయార్థముల్‌ 
(మను 2-64) 


అని వరూధినిని కామశా(స్తోపధ్యాయిని అని సంభోధించి ఆమె 
తర్మాన్ని గూర్చి ఏవగించుకున్నాడు. వరూధిని ప్రవరున్ని కౌగిలించుకొనింది. 
ప్రవరుడు ఆమెను నెట్టివేసినాడు. పాటునకింతులోర్తురేయని నిందించింది. 
ప్రవరుని వాదనను ఖండిస్తూ తనకు పూర్వపువారి కొందరి చరిత్రలు ప్రవరునికి 
విశదీకరిస్తూ తన కోరిక సమ్మతమైందేయని నిరూపింప ప్రయత్నించినది. 
పరాశర మహర్షి దాస కన్యతో సంగమించినాడని బ్రాహ్మణులు అతనిని 


పాత్రలు 65 
వెలివేయలేదుగదా. మేనకతో సంబంధం పెట్టుకున్నందుకు విశ్వామిత్రుని 
ఎవ్వరు తక్కువగా చూడలేదుకదా. మాందకర్ణి దేవవేశ్యలతోకలిసి 
సుఖించినందులకు తన ప్రభావాన్ని ఏమి కోల్పోలేదుకదా. అహల్యతో 
కనిసినందులకు దేవేంద్రుడు తన స్వర్గాధిపత్యాన్ని కోల్పోలేలదు కదా నీవు 
అట్టివారికంటే అధికుడువా అని ప్రశ్నించింది. 


వరూధినిని వాదనలో గెలవలేని ప్రవరుడు అగ్నిదేవుని ప్రార్థించి 
ఆకాశమార్గంగుండా అరుణాస్పద పురం చేరుకున్నాడు. 


వరూధిని ప్రవరుని మరువలేక చింతాక్రాంత అయ్యింది. చెలులు 
ఉపచారాలు చేస్తున్నా తేరుకోలేక పోయింది. సరిగా అదనుకోసం చూస్తున్న 
గంధర్వుడు ప్రవరుని రూపంలో దర్శనమిచ్చాడు. వరూధిని నిజ ప్రవరుడని 
భ్రమించింది. అతనిని జేరింది. గంధర్వుడు తెలివిగా వరూధినితో సంభోగ 
సమయమందు నిమిలితాక్షివె నన్నుంజూడక యుండవలయు నట్లయిన నీకును 
నాకును సంగమంబగు నట్లుగాకున్న గాదనిన వరూధిని దానికొడంబడియు 
వరూధిని కామోద్రేకంతో వివేకళూన్యయై మాయా ప్రవరునితో సంగమించే 
సమయంలో మనస్సులో మాత్రం అగ్నితేజోమిళితమైన ప్రవరుని రూపాన్నే 
భావించియుండడంచేత ఆ ప్రవరుని తేజోమయ సుందర రూపాన్ని గంధర్వుని 
వీర్యం “గారంగా తాల్చింది. మనువును కనదగిన ధర్మమూర్తియైన స్వరోచికి 
జన్మనిచ్చింది. అయితే కావ్యంలో తరువాత ఎకుడ గాని ఆమె ప్రస్తావనలేదు. 


మాయా ప్రవరుడు 


మాయాప్రవరుడు (గందర్వుడు) కావ్యంలో అప్రధానపాత్ర. కధకు 
మాత్రం ప్రధానపాత్ర. ఇతడు కలి అనే గంధర్వుడు. అప్పరసయైన వరూధినిని 
వలచినవాడు. ఆమెచే తిరస్మరించబడినవాడు. వరూధిని (ప్రవరున్ని 
కోరుకోవడం అతను ఆమెను తిరస్కరించడం చూసి ప్రవరునిరూపంలో 
వరూధినికి దర్వనమిచ్చి ఆమెను తాను ప్రవరుడుగా నమ్మించి ఆమెను నమ్మంచి 
స్వరోచి జన్మకు కారకుదైనాడు. సంగమవేళ కన్నులు మూసుకొని వుండాలని 


66 మనుచరిత్ర - మన చరిత్ర 
వరూధినికి ఒక నియమాన్ని నిర్దేశించి తన కామకోరికను తీర్చుకున్న ఒక 
నయవంచుకుడుగా మాయాప్రవరుడు మనుచరిత్రలో కనిపిస్తాడు. 
స్వరోచి " 

| మాయా(ప్రవరుని వీర్యంతో, ప్రవరుని తేజస్సుతో వరూధినికి 
జన్మించినవాడు స్వరోచి. ఇతడు పుట్టినపుడు ఇతని శరీరకాంతి చంద్రసూర్య 
అగ్నినక్ష్మత్రాదులనుమించి యుండదంచేత మునులు ఆ బాలునికి స్వరోచి 
అని పేరు పెట్టారు. మునుల వద్దనే వేదవేదాంగాలను, ధనర్వేదాది అనేక 
విద్యలను నేర్చుకొన్నాడు. ఆ మునులే అతనికి ఉపనయనాది సంస్కారాలను 
చేశారు. యుక్త్రవయస్స్ముడైన స్వరోచి క్షాత్రధర్మాన్ని కలిగి సుందరగిరి పర్వత 
ప్రాంతంలో విశ్వకర్మ నిర్మించిన పట్టణాన్ని రాజధానిగా చేసుకొని ఆ ఆటవిక 


రాజ్యానికి రాజు అయినాదు. 


ఒకనాడు వేటకు వెళ్ళి అలసి విశ్రాంతి పొందుతున్న స్వరోచి వద్దకు 
ఒక కన్య తనను కాపాడమని ఆర్తనాదం చేస్తూ వస్తుంది. స్వరోచి ఆమెకు 
అభయహస్తమిన్తాడు., ఆమె కధను వింటాడు. ఆమెద్వారా అస్త్రహృదయ 
విద్యను స్వీకరిస్తాడు. ఆమె పేరు మనోరమ. ఆమె తండ్రి ఇందీవరాక్షుడు. 
శాపవశాత్తు ఇందీవరాక్షుడు రాక్షసుడుగా ఉన్నాడు. అతనితో సఃరోచి 
పోరాడినాడు. ఇందీవరాక్షుడు శాపం తొలగి గంధర్వుడుగా ప్రత్యక్షమవుతాడు. 
అతని అనుమతిపై స్వరోచి మనోరమను వివాహమాడతాడు. మొదటిరాత్రి 
మనోరమ చింతాక్రాంతగా ఉంటుంది. స్వరోచి కారణం అడిగి ఆమె కోరినట్లుగా 
విభావరి, కళావతులశాపం పోగొట్టి వారిని కూడా వివాహం చేసుకుంటాడు. 
ముగ్గురు భార్యలతో స్వరోచి శృంగారనిధియై సకల భోగాలు అనుభవిస్తుంటాడు. 
ఎంతకాలం గడిచినా అతనికి ఐహిక భోగాలలో విరక్తి కలగలేదు. పక్షి 
మృగభాషలు తెలిసినవాడు కాబట్టి హంస, చ(క్రవాకాలు తనను గూర్చి 
మాట్లాడుకున్న మాటలు అర్ధం చేసుకున్నాడు. అక్కడ చక్రవాక పక్షి తన 
భోగలాలసతను గూర్చి అసహ్యంగా మాట్లాడడం విని కొంత విరక్తి 


పాత్రలు 67 
పొందుతాడు. అయినా ఆ విరక్తిభావం ఎక్కువ కాలం నిలువలేదు. ముగ్గురు 
భార్యలందు ముగ్గురు కొడుకులు కని వనదేవత ద్వారా మనువును (స్వారోచిని) 
పుత్రుడుగా పొందుతాడు. 


మానవుడు తపోధ్యానాన్యుపచారాలచే దేవ బుణాన్ని తీర్చుకోవాలి. 
సంతానాన్ని పొందడంద్వారా పితృ బుణాన్ని తీర్చుకోవాలి. సంతానాది 
రక్షణద్వారా మనుష్య బుణం తీర్చుకోవాలి. స్వరోచి ఈ మూడు బుణాల్ని 
తీర్చుకున్నాడు. మనోరమ, కళావతి, విభావరిలను కాపాదదం ద్వారాను 
సంతాన సంరక్షణద్వారా మనుష్యు బుణాన్ని తీర్చుకున్నాడు. ముగ్గురు 
భార్యలయందు సంతానం పొందడంద్వారా పితృబుణాన్ని వనదేవతను పొంది 


మనువును పొందడంద్వారా దేవతా బుణాన్ని తీర్చుకొని మోక్షాన్ని పొందాడు. 
ఇందీవరాక్షుడు 


మనుచరిత్రలో ఇందీవరాక్షుడు ఒక్కరాక్షసుడుగా ప్రవేశిస్తాడు. 
నోరమను చంపి తినడానికి ఆమెను వెంటాడుతూ వచ్చి స్వరోచి అద్దుపడగా 
అతనితో యుద్ధంచేస్తాడు. స్వరోచి ఆగ్నేయాస్త్రం రాక్షసునిపై ప్రయోగిస్తాడు. 
అంతట శాపవిముక్తుడై రాక్షసుడు ఇందివరాక్షుడుగా మారుతాడు. తన గతాన్ని 
స్వరోచికి తానే వివరిస్తాడు. 


నలనాభుడనే ఒక గంధర్వరాజు కుమారుడు ఇందీవరాక్షుడు. 
మనోరమ అతని కూతురే. ఇందీవరాక్షుని తల్లిపేరు, భార్యపేరు చెప్పబడలేదు. 
తాను నీ తల్లికి సోదరుడినని స్వరోచికి చెపుతాడు. ఈ విషయం అల్లసాని 
చెప్పినాడు. కాని మూలంలోకాని, మారన మార్మండేయపురాణంలోకాని 
కనిపించదు. బ్రహ్మమిత్రుడు అనే బుషి ఆయుర్వేదవేత్త. ఆ ఆయుర్వేదవిద్యను 
తనకు బోధించాలని ఇందీవరాక్షుడు బ్రహ్మమిత్రుని కోరతాడు. అయితే రాజువైన 
నీకు ఆ విద్యను బోధించనని బ్రహ్మమిత్రుడు ఇందీవరాక్షుని తిరస్కరించి 
పంపివేస్తాడు. అయితే ఇందీవరాక్షుడు అగమ్యగోచరుడై బ్రహ్మమిత్రుని శిష్యులతో 
కలిసి ఆయుర్వేద విద్యను ఎనిమిది మాసాలలో నేర్చుకుంటాడు. తరువాత 


68 మనుచరిత్ర - మన చరిత్ర 
బ్రహ్మమిక్రుని ముందు నిలిచి నీవు నేర్చకున్న నేను మాయతో నీవద్ద ఆయుర్వేద 
విద్యనభ్యసించాను. ఇపుడు ఏమి చేయగలవని ధిక్కరిస్తాడు. కోపంతో ఆ 
బుషి రాక్షసుడవు గమ్మని శపిస్తాడు. 


ఇందీవరాక్షుడు క్షమించమని బుషి కాళ్ళమీదపడతాడు. కనికరించిన ముని 
కొన్నాళ్లకు నీవు నీ కుమార్తెను భక్షించబోయి ఒక పుణ్యాత్ముని బాణం సోకి 
శాపవిముక్తుడవవుతావని కరుణించి చెపుతాడు. ఆ శాపకారణంగానే తన 
కూతురైన మనోరమను భక్షించాలని వచ్చి స్వరోచిద్వారా శాపవిముక్తుడై తన 
కూతురు మనోరమను, తాను రహస్యంగా [గ్రహించిన ఆయుర్వేద విద్యను 
స్వరోచికి ఇస్తాడు. తన రాజ్యాన్ని తాను పాలించుకుంటూ ఉంటాడు. 


ఇందీవరాక్షుడు విద్యాగ్రహణాభిలాషి కావడం మంచిదే అయినా 
గురువును మోసంచేసి విద్యనభ్యసించడం నేరం. నేర్చుకొన్న తరువాత 
అహంకారంతో గురువును ధిక్కరించి మాట్లాడడం ఇంకా నేరం. అందుకు 
తగిన శాపాన్ని పొందాడు. అహంకారాన్ని అణగి గురువును ప్రార్ధించడం 
వల్ల శాపవిమోచనాన్ని పొందాడు. ఇందీవరాక్షుని కధద్వారా గురువు విలువను 
పెద్దన తెలియజేశాడు. 


మనోరమ 


ఇందీవరాక్షుని కూతురు. తండ్రిచేత అల్లారుముద్దుగా పెంచబడి 
అఖిల కళలను నేర్చి, కళావతి, విభావరి అనే “స్నేహితురాండ్రతో కలిసి 
తిరుగుతు స్వేచ్చగా పెరిగింది. ఒకనాడు స్నేహితురాండ్రతో కలిసి ఒక 
కొండగుహలో తపస్సుచేసుకుంటున్న ఒక ముదుసలిని చూసింది. అతని 
శరీరం అంతా నెరసిన తెల్లని వెంట్రుకలు ఉన్నాయి. అసలు ముఖమే 
కనిపించలేదు. మనోరమ అతని ముఖం ఎక్కడ వుందో చూడాలని ఆతనిని 
పట్టుకుంటుంది. ఆ ముని తపోభంగం అవుతుంది. అతను కోపించి నాకు 
తపోభంగం కలిగించావు కాబట్టి అసురునక్తు పట్టుబడుదువుగాక అని శపించి. 
తన చేతిబెత్తంతో కొడతాడు. కళావతి, విభావరిలు మునిని నిందిస్తారు. 
అతడు వారిని కూడా శపిస్తాడు. 


పాత్రలు 69 
శాపవశాత్తు రాక్షసుడుగా మారిన తండ్రి ఇందీవరాక్షుడు మనోరమను 
చంవడానికి వెంటాడుతాడు. మనోరవు పరుగెత్తి వెళ్ళి న్వరోచి 
శరణువేదుకొంటుంది. అతనిచే రక్షింపబడుతుంది. ఆతని కారణంగానే 
మనోరమ తండ్రికి శాపవిమోచనం కలుగుతుంది. తండ్రి అనుమతిపై స్వరోచిని 
వివాహమాడుతుంది. మొదటిరాత్రి తన భర్తకు తన చెలికత్తెల శాపవృత్తాంతాన్ని 
తెలిపి అతనిద్వారా వారికి శాపవిమోచనం కలిగేటట్లు చేస్తుంది. స్వరోచిద్వారా 


సంతానాన్ని పొందుతుంది. 
కళావతి 


ఈమె తండ్రి పారుదడనెడి బుషి. తల్లి పూజికస్థల యనెడి అప్సరస. 
పారుడు తీవ్రంగా తపస్సు చేస్తుండగా ఆతనికి తపోభంగం కలిగించమని 
దేవేంద్రుడు పూజికస్థలిని పంపుతాడు. ఆమె పారున్ని వశపరుచుకుంటుంది. 
కొన్నాళ్ళకు ఒక ఆడశిశువును కని అడవిలోనే వదిలేసి వెళ్ళిపోయింది. ఆ 
శిశువు చంద్రకళలే ఆహారంగా బతుకుతుంది. పారుడు వచ్చి తన ఆశ్రమానికి 
తీసుకువెళ్ళి ఆమెను పెంచి పెద్దచేస్తాడు. చంద్రకళలు ఆహారంగా బతకడంచేత 
ఆమెకు కళావతి అని నామకరణం చేస్తాడు. కొంతకాలానికి ఆమె 
అందచందాలకు ఆకర్షిత్రుడైన దేవాపి అనే గాంధర్వుడు ఆమెను తనకిచ్చి 
వివాహం చేయమని పారుని దగ్గరకు వస్తాడు. పారుడు దేవాపిని తన 
కూతురిని అడిగేంతగొప్పవాడివా నీవు అని నిందించి పంపేస్తాడు. ఆ రాత్రే 
దేవాపి నిద్రిస్తున్న పారుని తలను నరికేస్తాడు. తండ్రి మరణానికి కలతచెందిన 
కళావతి తండ్రి శవానికి దహన(క్రియలు పూర్తిచేసి తాను ఆత్మహత్య 
చేసుకోదలస్తుంది. 


అపుడే అటుగావెళ్తున్న పార్వతీదేవి ఆమె ప్రయత్నాన్ని విరమింపజేసి 
పద్మిని విద్యను ఇచ్చి స్వరోచి భర్త కాగలడదని తెలిపి వెళ్ళిపోతుంది. ఆ 
తరువాత కళావతి మనోరమకు స్నేహితురాలవుతుంది. మనోరమను బాధించిన 
మునిని నిందిస్తుంది. ఆ కారణంగా అతనిచేత క్షయపీడితురాలవు కమ్మని 


గం మనుచరిత్ర - మన చరిత్ర 
శాపం పొందుతుంది. మనోరమ ప్రార్థనతో న్వరోచి కళావతిని 
రోగవిముక్తురాలిని చేస్తాడు. కళావతి స్వరోచిని పెళ్ళాడి భర్తవలన సకల 
భోగాలు అనుభవించి సంతానవతి అవుతుంది. 


విభావరి 


ఈమె మందారుడు అనబదే విద్యాధరుని కూతురు. ఈమె మృగపక్షుల 
భాష తెలిసింది. మనోరమకు స్నేహితురాలు. మనోరమను బాధించిన మునిని 
కళావతితో కలిసి నిందిన్తుంది. అతనికోపానికి గురై క్షయవ్యాధి 
పీడితురాలయ్యేటట్లు శాపాన్ని పొందుతుంది. చివరకు మనోరమ ప్రార్ధనతో 
స్వరోచి ఈమెను వ్యాధినుండి కాపాదతాడు. మనోరమ తన విద్యలతో పాటు 
తనను కూడా స్వరోచికి అర్పించుకుంటుంది. అతనితో కలిసి సకల భోగాలు 
అనుభవించి సంతానవతి అవుతుంది. . 


హంసి-చక్రవాకి 


ఒక కొలనులో ఉన్న హంస ఆ సమీపంలో మనోరమ, కళావతి, 
విభావరిలతో శృంగార భోగాలు అనుభవిస్తున్న స్వరోచిని చూస్తుంది. 
సమీపంలోనున్న చక్రవాకిని పిలిచి సతీపతుల అనురాగాన్ని కొనియాడి వారి 
అదృష్టం గొప్పది అని చెపుతుంది. అందుకు చక్రవాకి అంగీకరించదు. ఒక 
ప్రీ ఒక పురుషుని మధ్య గలదే (ప్రేమానురాగం కాని పలువురు ప్రీలతో కలిసే 
పురుషుల మీద ఆ ప్రీలకుగాని, ఆ ప్రీ మీద పురుషనికి గాని ప్రేమ నటనే 
గాని అందులో స్వచ్చత వుందదు అని చెపుతుంది. ఈ మాటలు [గ్రహించిన 
స్వరోచి కొంత విరక్తిభావనను పొందుతాడు. 


హరిణం 


మనోరమ, కళావతి, విభావరిలతో శృంగార భోగాలు అనుభవిస్తున్న 
స్వరోచికి ఒకనాడు ఒక లేళ్ళ గుంపు కనిపిస్తుంది. ఆందులో పెక్కు ఆడ 
లేళ్ళు ఒక మగలేడిని చుట్టుముట్టి వాటి అభిమానాన్ని ప్రదర్శిస్తుంటాయి. 


పాత్రలు 71 
అపుడా మగలేడి ఆడలేళ్ళను అసహ్యించుకుంటూ ఎల్లకాలం స్తీ వ్యామోహంలో 
పడి ఉండడానికి నేనేమి స్వరోచిని కాదు. మీదారిన మీరు పొండని ఆడలేళ్ళపై 
చిందులు వేస్తుంది. ఆ ఆడలేళ్ళు వాటిదారిన అవి పోతాయి. స్వరోచి హరిణం 
మాటలతో కొంత విరక్తిని పొందుతాడు. 


వనదేవత 


స్వరోచిద్వారా మనువును కనమని దేవతలు పంపగా వచ్చింది 
వనదేవత. పందిని వెంటాడుతున్న న్వరోచికి లేడిరూపంలో వచ్చి 
అడ్డుపడుతుంది. తనను కౌగిలించుకోమని కోరుకుంటుంది. అతను 
కౌగిలించుకోగానే స్రీరూపంగామారి మనువుకు జన్మనిస్తుంది. 


స్వారోచిషుడు 


వనదేవతకు స్వరోచికి దేవతల సంకల్పంతో పుట్టినవాడు 
స్వారోచిషుడు. ఇతడు సద్యో యవ్వనుడు. ప్రహ్లాదుని వలె ఆబాల్యం హరిభక్తుడై 
విష్ణువునుగురించి తపస్సుచేసి, ఆ వైకుంఠవాసున్ని సాక్షాత్మరింపజేసుకొన్నాడు. 
సాయుజ్యాన్ని ప్రసాదించమని ప్రార్ధించాడు. అయితే శ్రీ మహావిష్ణువు స్వార్గోచిని 
మొదట మనువుగా భూలోకంలో ధర్మపాలనను నిలుపమని ఆపైన సాలోక్యోన్ని 
పొందుదువని ఆజ్ఞాపించాడు. ఆ దేవదేవుని ఆనతిపై స్వారోచిషుడు మనువుగా 
భూలోకాన్ని పాలించాడు... 





వరనలు 
ణు 


పదునెనిమిది వర్ణనలతో కూడినది ప్రబంధమని నానుడి. అయితే 
వర్ణనల సంఖ్యా విషయంలో లాక్షణికుల మధ్య అభిప్రాయ భేదాలున్నాయి. 
ప్రాచీనాలంకారికుడైన దండి పదునెనిమిది వర్ణనములు గలది మహాకావ్య 
మన్నాడు. 


అవి-- 


నగరార్జవ శైలర్తుచంద్రార్కోదయ వర్ణనమ్‌ 

ఉద్యాన సలిబక్రీడా మధుపాన రతోత్సవాః 
విప్రలంభో వివాహశ్చ కుమారోదయ వర్ణనమ్‌ 
మంత్రద్యూత ప్రయాణాజి నాయకాభ్యుదయాని చ 
ఏతాని యత్ర వర్ష్యంతే తన్మహా కావ్య మిష్యతే” 


ఇందు మూడు నాలుగు వర్ణనలు లేకపోయినా పరవాలేదన్నాడు. 
తరువాత అప్పకవి ఈ పదునెనిమిదికి వేట, మున్యాశ్రమం, కన్యాంగ సౌందర్య 
కధనం, దౌహృదయం అనే నాలుగింటిని చేర్చి మొత్తం ఇరువది రెండు 
వర్ణనలు పేర్కొన్నాడు. తరువాత సాహిత్యదర్చణకారుడు దండి చెప్పిన జలక్రీడా, 
ద్యూత, నాయికాభ్యుదయ వర్జనలను, అప్పకవి చెప్పిన కన్యాంగ సౌందర్య 
కధనం, దౌహృదయ వర్ణనలను వదలి తాను కొత్తగా స్వర్గ, యాగ, సంధ్యా, 


వర్జనలు 73 
రాత్రి, ప్రదోష, ధ్వాంత, వాసర అనే ఏడింటిని చేర్చి మొత్తం (దండి చెప్పినవి 
(గ్రహించింది 15+ అప్పకవి చెప్పినవి గ్రహించినవి 2+ తాను చెప్పినవి 
7=24) 24 వర్ణనలు పేర్కొన్నాడు. అట్లే అలంకారశేఖరుడు పైవారు చెప్పినవి 
కొన్ని వదలి, మరికొన్నిటిని తాను కొత్తగా చేర్చి మొత్తం ముప్పదిరెండు వర్ణనలు 
పేర్కొన్నాడు. 

మనుచరిత్రలో మొత్తం ముప్పైఎనిమిది రకాల వర్ణనాలకు పైగా 
కనిపిస్తున్నట్టు ఉదాహరణలతో కూడా వెంపరాల సూర్యనారాయణశాస్త్రి గారు 
తన మనుచరిత్ర పీఠికలో పేర్కొన్నారు. అయితే అందులో అన్ని వర్ణనలు 
కూడ కధాగమనానికి అడ్డు తగలకుండా సుదీర్జాలు కాకుండా సాగినాయి. 
ఒక్కవేట వర్ణన మాత్రం కధకు ఆటంకం కలిగిస్తున్నట్లు కనబడుతూ సుదీర్హంగా 
సాగింది. ఇందులో ఆనాటి జనుల జీవన విధానం కూడా మనకు కొంత 
కనిపిస్తుంది. అందుకే వేటవర్ణనా విశేషాల్ని పరిశీలిస్తే పెద్దన వర్ణనా నైపుణ్య 
విశేషాలతో పాటు ఆనాటి వేట విధానం కూడా మనకవగతమవుతుంది. 
అందుకే వేట వర్ణనను ప్రత్యేకంగా పేర్కొనడం జరుగుతూంది. 


హిమవన్నగం 


పౌరాణికంగా, చారిత్రకంగా, భౌగోళికంగా, రాజకీయంగా కూడా 
హిమవత్పర్వతాలకు ప్రత్యేక స్థానముంది. పౌరాణికంగా చూస్తే 'అది 
శివపార్వతుల విహార స్థలం. పార్వతి కన్నతండ్రి ఆవాసం. దేవతలు తిరిగేచోటు, 
గంగకుస్థానం. బుషులకు కేంద్రం. అలాగే భౌగోళికంగా భారతదేశానికి 
ఉత్తరాన పెట్టనికోట. ఈలాంటి హిమవత్పర్వత వర్ణన పురాణాలలో ఉంది. 
కాళిదాసు కుమారసంభవంలో రమణీయకంగా వర్ణించాడు. 


ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన స్వారోచిషమను సంభవం 
అనబడే మనుచరిత్రలో సుదీర్ధ హిమాలయ వర్ణన చేశాడు. మనుచరిత్ర 
రెందాశ్వాసాల కథ, హిమాలయ పర్వత ప్రాంతాలలో జరిగింది. ఈ వర్ణన 
పండిత, విమర్శకుల మధ్య కొంత విమర్శకు లోనైంది. పెద్దన వృక్షజాతులు, 


74 మనుచరిత్ర - మన చరిత్ర 
పశుపక్ష్యాదులు, అరటి, తమలపాకుల తోటలు, బృందావనాన్ని మరిపించే 
ఉద్యానవనాలు హిమాలయాలలో వున్నట్లుగా వర్ణించారు. 


హేతువాద దృష్టితో చూస్తే పెద్దన వర్ణనంతా అసత్యమే. ఎందుకంటే 
మంచుతో నిండివున్న హిమాలయాలలో ఉద్యానవనాలు, పశుపక్ష్యాదులు, . 
సహజంగానే వుండవు. పెద్దన చెప్పిన ఈ విషయాన్ని కొందరు ఒక విధంగా 
సమర్థించారు. విజయనగర ప్రాంతములోని ఉద్యానవనాల్నిి వృక్షజాతులను, 
పశుపక్ష్యాదులను చూచిన అనుభవంతో పెద్దన హిమాలయ పర్వత వర్ణనగా 
చేశారని కొందరి నమ్మకం. వీరి వాదనకు బలం కలగదానికి రాళ్ళపల్లి 
అనంతకృష్ణశర్మ గారి “సత్యముగాని, అసత్యముగాని, అసత్యముగాని, 
సత్యముగాని, కావ్యమందు దొరుకు పదార్థంగాదు అన్నవాక్యాన్ని” ఇంకను 
“వాసిన కవి సత్యమై వుండగా, అతను జీవించినది సత్యమై వుండగా, అతను 
చెప్పినదంతయు బత్వహానుత సంభవంగాదు” అన్న వాక్యాలు బలం కావచ్చు. 


ఈ పై విమర్శ పూర్తిగా కొట్టివేయతగిందికాదు. పెద్దన తుంగభద్రా 
నదిని చూశాడు. ఆ నదివెంట వుందే ఉద్యానవనాదుల్ని పశుపక్ష్యాదుల్ని 
చూశాడు. అంతమాత్రంచేత వాటినాధారంగానే హిమాలయ పర్వత వర్ణన 
చేశాడనుట అంత సహేతుకమైన విమర్శ గాదు. 


పెద్దన కావ్యానికి మూలం మార్కండేయ పురాణం. సంస్కృతంలోని 
పద్దెనిమిది పురాణాలలో ఈ మార్మందేయపురాణమొకటి. ఈ సందర్భంగా 
మార్మండేయ పురాణంలో సాగిన హిమాలయ వర్ణన పరిశీలించడం సబబు. 

(దదర్శాతి మనోజ్ఞాని- సామాని హిమాభూభృత) 

హిమవంతం నుండి ఎన్నో నదులు క్రిందికి ప్రవహిస్తున్నాయి. ఆ 
పర్వత సానువులతో రమ్యంగా వున్నాయి. 


(సిద్ధ గంధర్వ జుష్టాని- కిన్నారాభిరతానిచ 
క్రీడానిహార రమ్యాణి-దీనా దీనా మితస్తతఐ) 


వర్దనలు 75 
ఆ సానువులలో సిద్ధ, గంధర్వ, కిన్నెరాది దేవత విహారాలు 
చూడడానికి అందంగా వున్నాయి. 


(ప్రనృత్యచ్చిఖికే కాఖ- రస్యతశ్చ నినినాదితం 


పుంస్మో కిం కలాలాపైః శృతిహారిధిరన్వితం) 


ఆ పర్వతంలోని జలపాతాలు రమణీయంగా వున్నాయి. ఆ 
సానువులలో నాట్యంచేస్తున్న నెమళ్ళు చక్కని కూతులు వేస్తున్నాయి. మగకోకిలల 


ఆలాపం ఆలాపం ఆ ప్రాంతాన్ని వినసొంపుగా చేశాయి. 


(ప్రపుల్ల తరుగంధేన వాసితావిలనిధితం ముదాయుతస్సిత దద్వకే 
హిమదంతం మహాగిరిం) | 


ఆ ప్రాంతంలోని వృక్షాలు విరబూసి ఉన్నాయి. ఆ పుష్పాల సుగంధం 


(౧౫ 
సర్వత్రా వ్యాపించడం వల్ల ఆ ప్రాంతం సుమనొజ్ఞంగా ఉంది. 


(ఈ వర్ణన మార్మందేయ పురాణం 58వ ప్రకరణంలోని 16వ 
శ్లోకం దాకా వుండి సాగింది) 


బ్రహ్మాండ పురాణంలో కూడా మనకు హిమవత్స్పర్వత వర్ణన 27వ 
ప్రకరణంలో 1నుండి 48వ శ్లోకం వరకు కనిపిస్తుంది. 


పర్వతశ్రేష్టమైన హిమాలయం పలురకాలైన వృక్షాలతో, లతలతో 
శోభాయమానంగా వుంది. విస్తరించిన అతి దీర్దాలైన ఆ పర్వతరాజ 
శిఖరాగ్రాలు, అంబరతలం లోపలికి చొచ్చుకొని పోయినట్లుగా ఉన్నాయి. 
అనేక రకాలైన రత్నాలు అమూల్యమైన బెషధాలు మొదలగువాటితో 
నిండిపోయిన హిమాలయ పర్వతం వివిధ ప్రకాశలంకారమై ప్రకాశిస్తున్నాయి. 
ఈ పర్వతంలో గాలికి వృక్షశాఖలు రాసుకుంటే పుట్టిన అగ్ని రమ్యంగా వుంది. 
సూర్యకాంతమణులు రవి కరస్పర్శచే మండుతున్నట్లుగా అనిపించి, 
హిమజలంలో చల్లారినట్లుగా అనిపిస్తాయి. ఈ పర్వతంలోని కొన్ని ప్రాంతాలలో 


స్ఫటికాలు వున్నాయి. స్పటికాలు పరిసరాలలోని అంజనదీప్తుల్ను, సువర్ణరాశు 


76 మనుచరిత్ర - మన చరిత్ర 
ల్ని ఆకర్షించినందువల్ల రకరకాల కామిత మయూఖజాలం వ్యాపింప 
జేస్తున్నాయి. ఆ పర్వత అధోభాగంలోని సిద్దదంపతులు లే ఎండకు విశ్రమిస్తారు. 
వ్యధపడిన సిద్ధదంపతులు సేదతీర్చుకుంటారు. సిద్ధదంపతుల గుంపులతో ఆ 
ప్రదేశం రమ్యంగా వుంది. 


హిమాలయాలలోని కొన్ని ప్రాంతాలలోని యక్షులు గుంపులు 
గుంపులుగా వున్నారు. నీరు ఎండ వేడిమికి ఆస్వాదిస్తారట. కొండల గుహల 
నుండి బయటికి వచ్చిన ఖద్గమృగాన్ని చూచి ఆ పరిసరాల్లోని విశ్రమించిన 
మృగయూథధం భయనిహ్వలం కావడం వల్ల ఆ పర్వతానికొక శోభవచ్చింది. 
శార్జూలాల గుంపులు పందుల గుంపులు పరస్పరం పోరాడుకోవడం వల్ల 
వాటి తాకిడికి కొన్ని వృక్షాలు నేలకూలిపోయాయి. 


ఆడ ఏనుగులు తమ బిడ్డల్ని రక్షించుకోవడానికి 'క్రూరమృగాలమీదికి 
దూకినపుడు వాటి పాదఘటనకు పర్వతంలోని శిలలు నలిగిపోయాయి. 
మత్తెక్కిన మదగజాలు తమంత తాము పోరాడుకోవడంచేత గుహయొక్క 
గండశిలలు తునాతునకలయ్యాయి. కొన్ని ప్రాంతాలు నేత్రపర్వంగా వున్నాయి. 
ఏనుగుల ఘీంకారాలు విని వాటిని వెంటాడిన సింహాలు పదునైన గోళ్ళ 
తాకిడికి ఆ పర్వతంలోని శిలాతలం కొంత నలిగిపోయింది. సింహాలు, 
ఏనుగుల్ని శిరస్సులు రక్తసిక్తంచేస్తే ఆ బాధను సహించలేని ఏనుగుల 
ఆక్రందనలతో హిమాలయ పర్వతప్రాంతం నిండిపోయింది. 


గిరివుంజాలలోని మగ ఏనుగులు ఆడ ఏనుగులతో క్రీడకు 
సంసిద్ధమైనాయి. కరేణువుల మర్మావయవాలు ద్రవసిక్తాలమయమైనా 
విహరించడం ఆ పర్వత ప్రాంతాలలో చూడవచ్చు. నిద్రిస్తున్న సింహాల 
ముఖాలనుండి వెలువదే వాయువు జింకలకు భయహేతుకంగా వుంది. 

పర్వతగుహలలోని కిన్నెర జంటల ఆటపాటలచేత ఆ పర్వతదిక్కులన్నీ 
'ప్రతిధ్వనిస్తున్నాయి. వనదేవతలు ఆ (ప్రాంతంలో విహరించడం వల్ల 
హరిచరణాలు లత్తుక ఆ పర్వతంలోని శిలలపై అక్కడక్కడ కనిపిస్తుంది. 


వర్ణనలు గ్‌ా 
ఆడనెమళ్ళు నృత్యంచేస్తూ మధురాతిమధురంగా గానంచేస్తుంటే ఉత్సాహాన్ని 
పొందిన మగనెమళ్ళు పురివిప్పి నాట్యం చేయడాన్ని ఆ పర్వతాలలో చూడవచ్చు. 
నదులప్రక్కన పెరిగిన చెట్లనుండి కాలిన పూల సువాసనచేత ఆ ప్రాంతమంతా 
నిండిపోయింది. ఆ సుగంధపు గాలికి అక్కడి ప్రాణసముదాయం ఎంతో 
ఆహ్లాదాన్ని అనుభవిస్తున్నది. ఇంకా ఎంతో ఆహ్లాదాన్నిచ్చే ఆ పర్వతాల్లో కదంబ, 
నింబ, హింతాల, సర్బ, బంధూకి, తిందుక, వెలగ, పనస, అశోక, మామిడి, 
మొదలగు వృక్షజాతులు నాగ, చంపక, పున్నాగ, కోనిచార, ప్రియంబు, 
ప్రియావ, నీడ, వకుళ, బంధూక, అక్షతమూలుక, మొదలగు పుష్పవృక్షాలు, 
ద్రాక్ష మధూక, ఉసిరి, నేరేడు, కంకొల, బిల్వ, అర్జునకదంబ, మొదలగు 
పండ్ల వృక్షాలు, పీచుల, అంబష్టి, కనక, వైకంక, శమీ, ఉదుంబురు, 
పిప్పలములు, మొదలగు జాతులతో హిమాలయ పర్వత ప్రాంతం శోభాయ 
మానంగా వున్నట్లు పురాణాలలో వర్ణితం. 


(బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతుడైన పెద్దన విజయనగర 
ప్రాంత ప్రభావాన్ని వర్ణించినానడం కంటే ఈ పురాణ ప్రభావాలకు లోనై 
మంచు పర్వతాలలో కనరాని పశుపక్ష్యాదుల్ని మహావృక్షాల్ని వర్ణించి వుంటాదని 
చెప్పవచ్చు. పురాణాల నుండి కథను గ్రహించిన పెద్దన ఈ వర్ణన విషయంలో 
గూడా పురాణాలనే అనుకరించారనడం సమంజసం. అతని పాండితీ 
ప్రభావాలకు ఈ వర్ణన చక్కని నిదర్శనం. 


వేట 9 స 


మనుచరిత్రలో చతుర్జాశ్వాసం 14వ పద్యం నుండి 60వ పద్యం 
వరకు వేటవర్ణన వుంది. స్వరోచి విశ్వకర్మ నిర్మితమైన నగరాన బోయలు 
సేవించుచుండ నొక్కనాడు వర్షం వచ్చి వెలసింది. అప్పటి ప్రకృతికి 
మురిసిపోతూ ఒక ఎలుకరాజు నక్కకొమ్మును, వేడిగోరోజనాన్ని తేనెను, 
జారపప్పు, ధనుస్సు, బాణములు కాన్మగా నిచ్చి నమస్కరించి దగ్గరగానున్న 
ఒక భయంకరాటవిని (వేలితో చూపుతూ రాజా ఆ అడవియందు 


78 | మనుచరిత్ర - మన చరిత్ర 
అడవిపందులధికం. అవి దురద తీర్చుకోవడానికి వృక్షానికి రాచుకోగా ఎంతటి 
మహావృక్షమైనా వేళ్ళతో కదిలిపోతుంది. ఏమాత్రం చప్పుడైనా అవి రోషంతో 
వెదురుపొదల్ని ఖండిస్తాయి. అవి కోపంతో వంటికి వంటికి రాపిడిచేయగా 
అందుండి వచ్చు నిప్పు వెదురును కాల్చివేస్తుంది. వేసవికాలంలో అవినీటికై 
వచ్చి మడుగుల్లో త్రొక్కగా అందుండి వచ్చు బుడగలతో పాటు వాని 
శరీరంనుండి వచ్చిన చమురు చేతిజిద్దువలె తేలుతుంది. తొండాలులేవుగాని 
అవి ఏనుగులంత వుంటాయి. పందిగున్నలు వెదురును విరచి పశువులు 
చొప్పు నమిలినట్లుగా నమిలి వెదురుబియ్యాన్ని . గ్రహిస్తాయి. రాజా రక్తం 
తగిలిన ఆయుధాలకు ఏదైనా చమురు పూయకున్న టత్రుప్పుపట్టుతుంది. కాని 
వానిని వధించిన ఆయుధాలకు ఆ అవసరంలేదు. వాని మాంసం సలాకలకు 
గుచ్చి కాల్చినపుడు అందుండి చమురు నిప్పులమీద పడి చుయ్యమను శబ్దం 
వస్తుంది. వాన యిపుడే వెలుసుటవల్ల వాని అడుగుల గుర్తులుంటాయి. 
బురదనేల దిగబడి పరుగిడలేవు. కాబట్టే బాణాలు, కుక్కలు అవసరం లేకుండానే 
చేతిబాకుతో వాని దగ్గరకు వెళ్ళి చంపవచ్చు. అంతేగాక ఈ అడవిలోని 
దుప్పలు బలిసి వాని వంటిమీద మచ్చలన్నీ ఏకమై కండ పెరిగి వాని కొమ్ములు 
ఒకటి రెండు నాలుగు ఎనిమిదై బరువెక్కి అడుగుతీసి అడుగు వేయలేకుండ 
వుంటాయి. అడవిలో మగజింకలు వేటగాంద్రు వేసిన దీమాల్ని జూచి అవి 
తమతో పోరవచ్చిన యిర్రిపోతులని మధించి మచ్చకం పూని తమ కొమ్ములతో 
- పోడిచి అది దీమము కాగా దానిని తన తలకు తగిలించుకొని పోతుంటాయి. 
వీపుమూపు ఒక్కటిగా బలిసిన ఆ జింకలు మనుష్యులు దగ్గరకు వచ్చినా 
లెక్కచేయక తమలో తాము పోరాడుతూ వుంటాయి. డేగ అవసరం లేకుండా 
కేవలం చూపుడుకోల సహాయంతో ఆ అడవిలోని పక్షుల్ని పట్టుకొనవచ్చు. 
ఉదుములు, పందికొక్కులు, తెల్లఎలుకలు కలుగులతో ఆఆ అడవి జల్లెదవలె 
వుంది అని చెప్పగా స్వరోచి పట్టణంలోకి పోయి వేటకాండ్రు ఏదినానికాదినం 
బాగుగా పరీక్షించి ఆకలిగొన్న వేళ తెలిసికొని ఎంతో నేర్పుతో మేత పెట్టినా 
వారు పెట్టిన మేతకు నిరాకరించి మెడ వెనుకకు ద్రిప్పి ముక్కుతో రెక్కల 
వెంట్రుకలను సరిచేసుకొనుచున్న దేగల్ని మేతవేళశ దాటుటచే ఆకలి హెచ్చి 


వర్ణనలు 79 
యరచుచు పొట్టలు వెన్నులకంటుకొనిపోగా కంటికి గంతలున్న మొగం 
నటుయిటు దిప్పుచు సంజరంలో వున్న చిలుక, గోరువంక, పావురం మున్నగు 
పిట్టలు కూతలు విని వానిని చంపి తినవలెనని ఆ వంకకు ఎగిరి ఎగిరి 
కాలిదోరెపు దాళ్ళ బంధాలతో పోలేక తాము నిలుచుండెడి దండెపు 
వెదురుగడలకు ప్రదక్షిణం చేయునట్లు టెక్కలు విష్పార క్రిందికి మీదికి గిరగిర 
తిరిగి అతికష్టంమీద మఠం వెనుకటివలె స్తిరపడుచున్న డేగల్ని బంగారు 
నీరానిన మెడపట్టెలతో శరీరాన క్రిమి లేకుండ పసుపునీట స్నానం చేయించి 
కట్టురాడులకు బంగారు గొలుసులతో కట్టబడి ఒడలు జాడించుకొనుచు 
సొగసైన మోరలెత్తి వనికట్టును ఎదుటనున్న గొట్టిపోతుల మీదకు దూక 
యత్నించుచు నిప్పులు రాలుస్తున్నట్లున్ను, కనుగ్రుడ్లతో. (వలాడు నాలుకతో, 
తెరచిన నోళ్ళతో, సన్నని నడుములతో, వేలాడు చెవులతో, బలిసి 
వెండిగుండులవలె నుండి కాలభైరవుని పట్టపు గు్రర్రములో యనునట్లున్న 
వేటకుక్కలను పరిశీలించి దేగలను, కుక్కలను, తగినవానిని వేరుచేయించి 
వానికి తగిన సేవకులు పిలిచి తాను పలువిధాలగు కత్తుల్ని అమ్ములపొదల్ని 
ధరించి ఉన్నతాశ్వంనెక్కి బయలుదేరాడు. . 


మరికొందరు వేటలో అటుఇటు పరుగెత్తునపుడు అడ్డంరాకుండా 
వుందేటట్లు జడల్ని చుట్టగా చుట్టి ఆ చుట్టలు కదలకుండా దానిమీద సన్నని 
బట్టలతో తలపాగలు జుట్టే ఒడలనంటి వుండువట్లు లాగులను దొడుగుకొని 
వానిపై గాసెకోకలు బిగించి, ఆ గాసెకోకలందు బాకులను దోపుకుని, డేగలను 
చేతులపై ఎక్కించుకొని బయలుదేరినారు. శరీరబలంతో దిగజాలనైనా 
చంవగల శక్తి గలవి, ఆకాశంలో ఎగిరే గరుత్మంతునినైన (క్రింద 
వాలునంతవరకు తరిమిపట్టగలవి, గాలిసోకినచాలు సూకరరూపుడైన 
మూకాసురుని కదలకుండా నిలుపునట్లు పసిగట్టగలవి, ఆదికూర్మం చిప్పనైనను 
చీల్చగలవి, భౌభౌ శబ్దాలతో కొండగుహలు మారుమైోగునట్లు చేయగలవి 
అయిన పులియుడు, బూచిగాడు, అసురుడు, పోతలరాజుడు, హనుమంతిగాడు, 
భైరవుడు, సాల్వుడు అనే కుక్కలు బయలుదేరాయి. 


80 మనుచరిత్ర - మన చరిత్ర 

వీరివెంట ఆ వూరి వేటగాండ్రు నడుముకు బిగగట్టిన నీలిరంగు 
దట్టీల్ని గలిగి, ధనసుల్ని ధరించి, నొసటిమీద పడుతున్న చింపిరి ఎర్రవైన 
జుట్టుతో మొలలో దోపుకొనిన కత్తులు గలవారై నల్లని దేహాలుగలవారై 
వేటయందుపయోగించు బాణాల్ని ధరించి బయలుదేరారు. ఇలా బయలుదేరిన 
వీరు మార్గమధ్యంలో కొంత సంభాషణ జరిపారు. వారి మాటలు వారి 
పరాక్రమానికి ప్రత్యక్ష నిదర్శనం. ఓ రాజా, కోపంతో మెడమీద రోమాలు 
నిక్కగా మనమీద బడవచ్చిన పందిని ఎదురుగాపోయి పొడిచివైతును అని 
ఒకడు, లోకమంత కలిగిపోవునట్లు విసిరిపారవేయు ఏనుగునైన చెవిపట్టి 
ఈడ్చితెస్తాను అని మరియొకడు అన్నాడు. మరియొక మహావీరుడు ఏ పొద 
చాటుననో వుండి గర్జించు పెద్దపులిని ఆ పొదలోనికి పోయి పడగొట్లానన్నాడు. 
మరికొందరు వరాహాది మహాఘాతుక మృగాలనే సులభంగా చంపగల మాకు 
ఇవియొక లెక్కలోనివా యని అంటూ రాజు వెంట నడిచారు. వేటయందు 
మక్కువ చావని కొందరు ముదుసలులు వలలు వీపున వేసికొని రాజువెంట 
పరుగెత్తారు. ఇంత సన్నాహంతో స్వరోచి ఆ యెజుకరేడు చూపిన అడవిలోకి 
ప్రవేశించాడు. ఇక్కడ అల్లసాని పెద్దన స్వరోచి, అతని పరివారం వేటాడిన 
విధానాన్ని కనులకు కట్టినట్లు వర్ణించాడు. వేటలో వారవలంభించిన పద్ధతులు 
వర్ణించుట జూచిన ఆంధ్రకవితాపితామహుడు సాహితీ సమరాంగణ 
సార్వభౌమునితో బాటు వేటకు పోయినాడేమో అనిపిస్తుంది. ఇక్కడ పెద్దనార్యుడు 
వర్ణించిన వేట పద్ధతులు, అతడు రాయలసీమ్మ్శప్రాంతం వాడని చెప్పకనే 
చెబుతున్నాయి. 


అనేక విధాలుగా వేటాడిన వేటగాండ్రు వేటలో మృగాల్ని పక్షుల్ని 
అధికంగా చంపి అందరు చచ్చి పడియున్న లేళ్ళు, పందులు మున్నగు మృగాల 
మాంసపు ముక్కల్ని ఆకులతో పెద్దపొట్లాలుగా కట్టి వానిని గుదులుగా కట్టీ 
చిక్కాలలో పెట్టి కొడవలి అందులో ఉంచుకొని తిరుగు ప్రయాణమునకు 
సిద్ధమైనారు. చిదుగులలో మంటలు పుట్టించి, ఆ మంటలపై తాము చంపిన 
పులుల వెంట్రుకలు కాల్చివేసి దాని చర్మం ఒలుచుకున్నారు. ఆ అడవిలో. 


వర్ణనలు 81 
పడివున్న ఏనుగుదంతాల్ని, వాని కుంభస్థలాల నుండి రాలిన ముత్యాల్ని 
(గ్రహించారు. పులుల చర్మాలు, గోళ్ళు, ఏనుగుదంతాలు, ముత్యాలు తీసుకొనుట 
వారి శౌర్యానికి చిహ్నం. కైలాసపర్వతంనుండి ప్రవహిస్తున్న సెలయేళ్ళ 
దరులందు దట్టంగా పెరిగిన చెట్లనీడలకు చేరి చిన్నచిన్న గుంతలు తవ్వి 
అక్కడ లేతవి, వేడికి మెత్తబడనివి మంచివాసనగలిగిన గొల్లబొడ్డుతీగ ఆకులలో 
మాంసం వుంచి అందులో మంచిమాంసం వుడికించి వండిన మాంసంతో 
మొదటరాజుకు పెట్టి తరువాత తమ తమ వంతుల్ని తాము స్వీకరించారు 
ఇట్లుంద అపశకునాలు, వానివెంట మంచిశకునాలు కలుగుట వెనువెంటనే 
అందుకు సంబంధించిన విషయం జరుగుతుంది. ఇక్కడితో మనుచరిత్రలోని 
వేటవర్ణన ముగిసింది. 


దశావతారాలు 


మనుచరిత్రలో శాంతి దాంతి దయాసత్యశౌర నిరతుడైన స్వారోచిషుడు 
విష్ణువును గూర్చి తపస్సు చేయగా ఆ దేవదేవుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు 
పెద్దన దశావతార వర్ణనను స్వారోచిషునితో చేయించాడు. 


దశావతార స్తుతికి ముందుగానే “జయజయధారణ దానవ కారణ...” 
అనే కవిరాజ విరాజితం ఆముక్యమాల్యదలో వున్నట్లే ఇక్కడ కూడా వుంది. 


“జయజయ...” అనే పద్యానికి తరువాత, ఒక సీసపద్యం, ఒక 
మత్తేభం కూడా వున్నాయి. సీసంలో విష్ణువు సర్వవ్యాపకత్వాన్నీ మత్తేభంలో 
పరబ్రహ్మ స్వరూపి అయిన నారాయణ తత్త్వం ప్రతిపాదించబడింది. అందులోనే, 
శరణాగతి కూడా వుంది. 


పెద్దన దశావతారాల్లో మొదటిది అయిన మత్స్యావతారాన్ని ఇలా 
వర్ణించాడు. 


ఓ మురాంతకా! ప్రభయకాలంలో గాడాంధకారం వ్యాపించి ప్రపంచం 
మహార్జవం అయింది. పైలోకాలనుంచి నతులు,నుతులు, చేసేవారి కన్నులకు 


82 మనుచరిత్ర - మన చరిత్ర 
బడబానలమో అన్నట్లు ప్రకాశిస్తూ వున్న మహాదేహం కలిగిన చొరచేపవైన నీ 
వెడద కన్నులు మమ్మల్ని కాపాడుగాక అని వర్షిస్తాడు. 


“నీ వెడద కన్నులు ప్రోచు మమున్‌ మురాంతకా! అనడంలో పెద్దన 
కవితాభావనా సౌందర్యం చిప్పిలుతుంది. కన్నులు ప్రోచడం అంటే, కరుణా దృష్టి 
అని భావం. మురాంతక శబ్దం ఇంతకుముందు విష్ణువు రాక్షస సంహారానికి 
సూచకం, వేదచోరుడు కూడా అసురుడే. అసురవధ విష్ణువుకు కష్టం కాదని భావం. 


పెద్దన మీనమూర్తిని రూపకాలంకార మనోజ్ఞంగా అభివర్ణించాడు. 
బడబాగ్ని కల్పన వ్‌ రంధ్రమైన అంధకార విచ్చేదానికి సూచన. ఇదే పెద్దన 
ప్రత్యేకత. 


తరువాత పెద్దన కచ్చపస్వామిని కవితా కమనీయ భావనాత్మకంగా 
వర్ణించాడు. 


ఓ కచ్చపస్వామి! ప్రళయ జలాల్లో ధారాతలం తేలుతూ వుండడం 
వల్ల అది కరిగి విరిగిపోకుండా వుండేదానికి గచ్చు చేయడానికేమో అన్నట్లు 
తన వెన్నుచిప్ప అడుగురాయిగా, మందరం పైరాయిగాా, తిరుగలిగా శంఖమణ్ని 
శుక్తి కదంబంఅనే సున్నంతో ప్రపంచాన్ని కాపాడే అది కమఠం అయిన నిన్ను 
భజిస్తాను అని పెద్దన వర్ణించాడు. ఇది ఆముక్తమాల్యదలోనూ వుంది. 


(బ్రహ్మాండాన్ని ముంచిన జలరాశిలో వరాహరూపధారివైన నీ 
మహాదేహం ప్రవేశించగానే, ఆ నీరు పొంగి పైకెగగట్టిందనీ, ఆ నీటిధార 
గాజు కూజాలాగా కనబడగా, అది సోగమెదడవలె వుండడంతో క్రింది 
ప్రపంచాలను అన్నింటినీ ఛేదించి, భూమిని పైకెత్తిన యజ్ఞవరాహమూర్తివైన 


నిన్ను ఆశయిస్తాను అని ఉపమా సౌందర్యంతో పెద్దన వరాహస్వామిని 
భావించాడు. 


తరువాత పెద్దన నృసింహమూర్తిని ఇలా అభివర్ణించాడు. 


వర్ణనలు 83 

స్రీ నృసింహమార్తీ! నీకు చేతిగోళ్ళతో హిరణ్య దనుజుడి పొట్టపేగులు 
వ్రేలాడగా, చేతులు ఎత్తి స్వర్ణ సభాద్వారదేశంలో నిలుచున్నపుడు, నీ చేతులు 
దానవులకు భీతిని కలిగించేదానికి రక్త్రపుష్పమాలికలతో అలంకరించబడిన 
రంపాల్ని కట్టి నిలిపిన గోపుర ద్వారపురాటల్ని పోలాయి. అలాంటి నీ హస్త 
ద్వయం మమ్మల్ని కాపాడుగాక!” 


అనంతరం పెద్దన వామనావతారాన్ని అభివర్ణించాడు. 


బలిచక్రవర్తిచేత భూమిని మూదడుగులు దానంగా [గ్రహించి (బ్రహ్మాండ 
భాందాన్ని నిండిన దంభవామన రూపుణ్ణి నేను ఆశ్రయిస్తాను అని వర్ణించ 
బడింది. 


పద్యంలో వున్న 'మునిమండల దృశ్యకశ్యపాంగని అన్న ప్రయోగంతో 
దానధారను (గ్రహిస్తునే వటురూప విష్ణువు సప్తర్షి మండలానికి పెరిగి మాతృ 
శోకాన్ని వారించాడని. ధ్వని. తనకుమారుడైన ఇంద్రుడు రాజ్యద్యుతుడు 
అయినాడనే దుఃఖంతో అదితివుందనీ, భగవంతుడు ఆమె కన్నీరు తుడిచాడని 
భావం. ఇంద్రోపేంద్రులు అదితి కుమారులు. కాగా వామనుడికి అదితి 
మాతృదేవత. పురాణ ప్రసిద్ధమైన ఈ భావాన్ని కవి పైవిధంగా పర్యాయోక్తి 
అలంకారంలో ప్రదర్శించాడు. 


అనంతరం, పరశురామావతారవర్ణన వుంది. 


ఓ భృగుపుంగవా! నీ భుజయుగానికి నా వందనాలు. నీ బాహువుల 
నుంచి పుట్టిన క్షతియుల్ని సంహరించి, తర్వాత పరిహారానికి పితృతర్పణం 


చేసే నెపంతో క్షత్రియుల నెత్తురును అయిదు మడుగులుగా శకుంఠ 
పంచకనామంతో చేసి, ఆ పుణ్యతీర్థాల్లో తానమాడే నీ బాహు యుగానికి 
నమస్మారం. 


తరువాత, శ్రీరామావతార విశిష్టత అభివర్ణితమైంది. 


84 - మనుచరిత్ర - మన చరిత్ర 

రఘుకులస్వామీ! వజాయుధాన్ని గణించని రావణ శరీరంలో 
ప్రవేశించి, వన, అన్ఫక్కు మాంసం, మేధస్సు, అస్తి, మద్య, శుక్షంఅనే సప్త 
ధాతువుల్ని నరికేదానికి అలవాటు కోసమో అన్నట్లు సప్తతాళ వృక్షాల్ని ఛేదించి 
దూసుకొనిపోయిన వేగవంతాలైన నీ శరపరంపరలు నాకు సిరుల్ని ఇచ్చుగాక 
అని పెద్దన ఉత్రేక్షలో తన భావాన్ని ప్రదర్శించాడు. ఇదే పద్యం ఆముక్తంలోనూ 
' వున్నట్లు చెప్పబడింది. ఇందులో రాముణ్ణి కాక, రామబాణ పాత లోకాతీత 
శక్తిని వర్ణించడం జరిగింది. 


తరువాత, బలరామావతారం వర్ణితమైంది. 


బలరామాకృతిలో ప్రలంబుణ్ణి చంపిన' ఓ హరీ! నిన్ను స్తుతిస్తాను 
అంటాడు. 


ప్రలంబుడు అనే రాక్షసుడు గోపబాలకులతో కలిసి ఖాండీరవట 
ప్రాంతంలో ఆడుకొనే సమయంలో ఆట ప్రకారం బలరాముణ్ణి తలమీద 
ఎక్కించుకొని తన ఆకృతిని పెంచి చంపాలనుకొంటాడు. అప్పుడు బలరాముడు 
వాడిని పిడికిటిపోట్లతో గుద్ది చంపుతాడు. ఆ కధే పై వర్ణనలో అనుసరించ 
బడింది. ఇది హరి వంశంలో కూడా వుంది. 


అనంతరం కృష్ణావతారం కూడా అభివర్ణితమైంది. 


కేశి అనే రాక్షసుడు గుజ్జమై కృష్ణున్ని కరవబోగా, కృష్ణుడు దాని 
నోటిలో చేతిని దూర్చి వూపిరాడకుండా చేసి చంపినట్లు భాగవతంలో వుంది. 


ఇందులో బుద్దావతారం అభివర్ణితమైంది అని మనుచరిత్ర వావిళ్ళ 
వారి ప్రతిలో వుంది. కాని బుద్దావతారాన్ని వర్ణించిన కవులెవరూ ఈ భావాన్ని 
చెప్పలేదు. 


అనంతరం కల్కి అవతారం వర్ణించబడింది. 


వర్ణనలు 85 
కృతయుగం వచ్చే సమయంలో అలంకృతికై కుంకుమపూవు చందనపు. 

నీటితో అలికిన రీతిగా, దుష్టులైన మ్లేచ్చులకు కల్మిరూపంతో చంపి భూమిని 

'ద్రధిరంతో తడుపగలిగిన గుజ్జిపురౌతువైన ఓ హరీ, నిన్ను స్మరిస్తాను. 


ఇందులో కృతయుగారంభంతో సమస్త ప్రకృతి కాళ్ళీర వర్ణపర్యాప్తంగా 
వుంటుంది అనే విషయం భావింబడింది. మొదటిది కృతయుగం. చివరిది 
కలియుగం. వీటికి రక్తవర్ణం అనుసంధించబడింది. ఇది ఒక బెచిత్యం. కవి 
ప్రతిభా మూలకం. 


ఈ విధంగా స్వారోచిషమనువుకు సాక్షాత్కరించిన మహావిష్ణువు. 
అతణ్జి వరాల్ని కోరుకోమంటాడు. అప్పుడు స్వారోచిషుడు నాటకాంతంలో 
భరతవాక్యంలాగా, నెలకు మూడువానలు కురియడం. అందరూ ఆయురారోగ్య 
ఐశ్వర్యాలతో వుండడం, అపమృత్యుభయం లేకపోవడం, ప్రజాసమృద్ధిలాంటి 
వరాల్ని కోరుతాడు. కావ్యాంతంలో చేయబడిన దశావతార వర్ణనా సందర్భాన్ని 
సముచిత ఫలదాయకంగా చేసినాడు. 





తెలుగు సాహిత్య లోకంలో రాయలు యుగంలో వచ్చిన ప్రఖ్యాత 
ప్రబంధాలైన ఆముక్తమాల్యద, మనుచరిత్ర, పారిజాతాపహరణాలు కావ్యాలలో 
రసప్రాధాన్య విషయంలో కొంత గజిబిజి ఏర్పడింది. ముఖ్యంగా మనుచరిత్ర 
ఏకైక నాయికానాయకశ్రయంగాదు. ఏకనాయకాశ్రయం కాకపోవుటచే 
రసవిషయంలో కూడా విమర్శకుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. కావ్య 
ఆరంభంలో ప్రవేశపెట్టబడిన ప్రవరుని పరంగా ఆలోచిస్తే ఆతడు కులశీలాదులు 
కలిగినవాదై శమదమాలతో జెల్వంబు లేబ్రాయంబు కలిగినవాడై కనిపిస్తాడు. 
అంటే ప్రవర పాత్ర శాంతరసానికి ఆలంబనమైందని చెప్పకతప్పదు. ఆతడు 
సిద్దునితో సాగించిన చర్చలో కూడా మనకు శమమే కనిపిస్తుంది. హిమాలయ 
పర్వత దర్శన సమయంలో ఆతడు దర్శించిన స్థలాలు, ఆతని భావనలు 
పరిశీలించినా శమమే కనిపిస్తుంది. తరువాత వరూధిని వలపును తిరస్కరించి 
ఆమెతో ఆతడు పలికిన మాటల సారాంశంలోను మనకు శమమే 
దర్శనమిస్తుంది. ఈ విషయాన్ని పెద్దన సూచన కూడా చేసినాడు. గంధర్వుడు 
మాయా ప్రవరుని రూపం పొందు సమయంలో పెద్దన “శాంతరసమొల్మ 
బ్రహ్మతేజంబుతోడ” అని అంటాడు. దీనిని బట్టి ప్రవరుని పాత్ర శమమే. 
అనగా శాంతరస ప్రధానమైనదే. అయితే ప్రవరగతమైనది శాంతమా లేక 
ధర్మవీరమా అని విమర్శకుల మధ్య అభిప్రాయ భేదాలున్నాయి. 


రసం 87 

ప్రవరుడు వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీక్షాపరుడు. అనారతాధ్యాపన 
తత్పరుడు. యవ్వనమందు యజ్యధనాడ్యుడు. సోమిదమ్మతో సంసారసుఖాన్ని 
అనుభవించినవాడు. తలిదండ్రులతో కలిసి హాయిగా జీవించేవాడు. ప్రవరుడు 
పరకాంతా వ్యామోహికాదు. పరుల ధనానికి ఆశపదేవాడుకాదు. కాని స్వకాంత 
స్వధనములందు విరక్తుడు కాదు. ఉత్తమ గృహస్థుడు కాబట్టి ప్రవరుడు శ్రీరామ 
ధర్మరాజుల వంటి ధర్మవీరుడే. కాబట్టి ప్రవరుడు ఆలంబనగా సాగింది 
ధర్మవీరమే కాని శాంతం కాదని కొందరి భావన. 


ఈవిషయంగా సుదీర్హ చర్చ చేసిన. వెంపరాల సూర్యనారాయణ 
శాస్తి గారు ఇట్లా పేర్కొన్నారు. “ప్రవరుడను నాతడు నిత్యముకొల్చునట్టి 
యగ్నులున్ను, పూజించు సురలను, భోజనార్థలగు విప్రలను, తనచే సేవింపబడు 
జననీజనకులును, ఆలంబన విభావములు, ఆ ప్రకారమాతడు రేపును, మాపును 
నగ్నియందు వేల్చుట మున్నగునవి యనుభావములు. దానిని గూర్చి 
యాలోచన దానినే ధ్యానించుట, ఏమగునో యను తర్మము శమము 
మున్నగునవి సంచారిభావములు. కావున ప్రవరుని యందు ధర్మవీరము 
విభావానుభావ సాత్విక వ్యభిచారి భావ పరిపుష్టమైనవి (మనుచరిత్ర పీఠిక 
వెంపరాల సూర్యనారాయణశాస్త్రి, పుట 89) 


శాంతానికి శమం స్థాయీభావం. సకలవస్తు సముదాయాన్ని 
నిస్సారంగా భావించే పరమాత్మ స్వరూపమే శాంతానికి ఆలంబనం. పుణ్యాశ్రమ 
దర్శనాలు, దేవతాక్షేత్ర దర్శనాలు, తీర్తయాత్రలు చేయడం, మహర్షుల 
సాంగత్యం, శాంతానికి ఉద్దీపనా విభావాలు. నిర్వేద, హర్ష స్మరణాదులు 
సంచారీభావాలు. వీటన్నిటి కలయిక శాంతరసం. ప్రవరుని పరంగా ఆలోచిస్తే 
అతనియందు కనిపించే శమదమాదులు ధర్మవీరానికి అనుభావాలు. అయినా 
ఆతనియందలి శమం తారాన్థాయినంది శాంతరసస్థాయికి తగినంతగా 
కనిపించదు. హిమాలయాల్లో సంచరిస్తూ ఇంటికి త్వరితగతిని చేరాలనే 
ఆతని తపన శాంతరసానికి కావలసినంత శమంగా పరిణితి చెందలేదు. 
పరికించి చూస్తే ప్రవరుని శమం ధర్మవీరానికి అనుభవామే కాని శాంతానికి 
స్థాయి మాత్రం కాదని విమర్శకుల అభిప్రాయం. కాబట్టి మనుచరిత్రలో 
మనకు ప్రవరుడు ఆలంబనగా కనిపించేది ధర్మవీరమే అని పేర్కొనవచ్చు. 


88 మనుచరిత్ర - మన చరిత్ర 

ఇక వరూధిని విషయంగా ఆలోచిస్తే శృంగారం ఓడిపోయి 
ఏకత్రానురాగమై శృంగారం రసాభాసమైంది. గంధర్వుని మాయలో పడి 
ఆమె శృంగారాన్ని అనుభవించానని (భాంతిపడిందే కాని అక్కడ కూడా 
శృంగారమంతా ఏకతర నిష్టమే. కాబట్టి వరూధిని విషయంగా శృంగారం 
రసాభాసమే రసమైంది. వరూధిని ప్రవరుల వుధ్య ధర్మవీరాల సంఘర్షణ 
రసాభాసమైందని, అట్లే వరూధిని గంధర్వుల మధ్య శృంగారం సంభోగపర్యంతం 
పరిణమించినా అది వంచనా మూలకమేనని కూడా శృంగార రసాభాసమేయని 
కొందరు విమర్శకుల అభిప్రాయం. 


ఇక స్వరోచి విషయాన్ని ఆలోచిస్తే మనుచరిత్రలో వేట వర్ణన చాలా 
సుదీర్షంగా సాగింది కాబట్టి వేట ముగిసేవరకు వీరరసమే కనిపిస్తుంది. అట్లే 
ఇందీవరాక్షునితో జరిగే యుద్ధంలో రౌద్రం ద్యోతకమవుతుంది. రాక్షసుడు 
గంధర్వుడైన ఇందీవరాక్షునిగా మారే సందర్భంలో అద్భుతరసం, మనోరమ, 
విభావరి, కళావతి, స్వరోచులు ఆలంబనగా శృంగారరసం కనిపిస్తాయి. అట్లే 
' మిగిలిన పాత్రల విషయం ఆలోచిస్తే బ్రహ్మమిషత్రుడు, ఉగ్గుతాపసి పాత్రలు 
శాంతులుగా చెప్పబడినా రౌద్రంచే ఆశాంతం కప్పబడిపోయింది. పారర్షిపరంగా 
చెప్పబడిన శాంతం పూజికస్థల శృంగారంతో కప్పబడింది. ఈ విధంగా 
ఇన్నిరసాల కలయికతో మనుచరిత్ర సంకీర్ణ రస సమ్మిళితమైంది. 


అయినా వరూధినీ ప్రవరుల మధ్య, వరూధినీ గందర్వుల మధ్య 
ఏకత్రానురాగమైనా శృంగార రసమే కనిపిస్తుంది. స్వరోచి, మనోరమ, స్వరోచి, 
కళావతి, స్వరోచి విభావరిల మధ్య శృంగారరసం కనిపిస్తుంది. కాబట్టి 
శృంగారమంగిరసమని తదితరాలు అంగరసాలని కొందరు విమర్శకుల భావన. 


ఏదిఏమైనా ధర్మవీర రసాశయమగు ప్రవరుని వృత్తాంతంతో 
మనుచరిత్ర కావ్యం ప్రారంభమయింది. శాంత రసాశయమగు స్వారోచిషుని 
వృత్తాంతంతో మనుచరిత్ర ముగుస్తుంది. మధ్యలో శృంగార రసాభాసం అద్భుత, 
రౌద్ర, వీరరసాలు ఉన్నప్పటికి మనుచరిత్ర శాంతరస ప్రధాన కావ్యమని 
పలువురి అభిప్రాయం. 





అల్లిక జిగిబిగి 


అల్లసాని వాని అల్లిక జిగిబిగి అన్న మాట ఏ సుముహూర్తంలో 
చెప్పబడిందో గాని దాని వ్యాప్తి లోక ప్రసిద్ధమై స్థిరంగా నిలిచిపోయింది. 


అల్లసానివాని యల్లిక జిగిబిగి = 
ముక్కుతిమ్మనార్యు ముద్దుపలుకు 
పాండురంగవిభుని పదగుంఫనంబును 
కాకమాని రాయ నీక తగుర” 


అనే పద్యాన్ని గూర్చి కొంత చర్చించవలసి ఉంది. 


శ్రీకృష్ణదేవరాయలు ఆస్టానానికి ఒక కవి వచ్చి అష్టదిగ్గజాలతో 
పోటీకి నిలిచినాడట. తాను పద్యాలు చెబితే ఎవరైనా ఆ పద్యాలు పూర్తి 
అయ్యే లోపు వ్రాయడం పూర్తిచేయాలని మీరెవరైనా పద్యాలు చెపితే మీరు 
పద్యాలు పూర్తిచేసేలోపు నేను వ్రాయగలనని శపథం చేసినాడట. అపుడు 
తెనాలి రామకృష్ణకవి “తృవ్వటబాబా....” అనే. పద్యాన్ని చెప్పినాడట. ఆ 
శబ్దం ఎట్లా వ్రాయాలో తెలియక ఆ వచ్చిన కవి దిక్కుతోచని స్థితిలో తాను 
ఆనుకొని ఉన్న స్తంభానికి వీపును రాసుకుంటూ ఆలోచనలో పడ్డాడట. ఆ 
సమయంలో తెనాలి రామకృష్ణుడు ఈ పద్యాన్ని చెప్పినాడని జనశ్చతి. కాని 
ఈ పద్యం కాకమాని మూర్తికవి వ్రాసిన పాంచాలి పరిణయ ప్రబంధంలో 


90 మనుచరిత్ర - మన చరిత్ర 
వుంది. పెద్దన. తిమ్మన, రావుకృవ్ళకవుల కవితాగుణాలను 
పేర్ళొన్నకాకమానుమూర్తికవి ఆ మూడుగుణాలు తన కావ్యంలో ఉన్నట్లు 
గర్వంగా చెప్పుకొన్నాడు. అయితే ఆ కావ్యం లోకంలో పెద్దగా ఆదరణ 
పొందలేదు. గానీ ఈ ఒక్కపద్యం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. 


అల్లిక జిగిబిగి అన్నమాటను మూర్తికవి అల్లసాని పద్యరచనా శిల్పాన్ని 
ఉద్దేశించి చెప్పినాడా లేక ప్రబంధ కధా నిర్మాణ వైచిత్రిని దృష్టిలో పెట్టుకొని 
చెప్పినాడా లేక రెండింటిని సమన్వయింపజేస్తూ చెప్పినాడా అనే విషయం 
పరిశీలింపదగివుంది ముక్కుతిమ్మనార్యు ముద్దుపలుకు అన్నాడు. ఇక్కడ 
పద్యరచనయందలి పదప్రయోగ వైవిధ్యాన్నే భావించినట్లు తెలుస్తుంది. 
ఎందుకంటే తిమ్మన కవిత్వంలోని పదలాలిత్యం సహృదయ విదితం. అట్లే 
పాండురంగవిభుని పదగుంభనంబు గూడా పద్యరచనలోని పద(ప్రయోగ 
వైవిధ్యాన్నే తెలియజేస్తుంది. కారణం రామకృష్ణుని లభిస్తున్న మూడు 
కావ్యాలలోను ప్రౌఢ పదగుంబనమధికం. వీరిరువురి విషయంలో పద్యరచనను 
దృష్టిలో పెట్టుకొనే చెప్పివుంటాడని భావించడంలో తప్పులేదు. అయితే 
మనుచరిత్ర కావ్యాన్ని పరిశీలిస్తే పద్యరచనా శిల్పంలోనే కాక (ప్రబంధ 
కధానిర్మాణంలో కూడా జిగిబిగి స్పష్టంగా గోచరిస్తుంది. 


లోకవ్యవహారంలో జిగిబిగి అనే మాట న్యూనార్థంలో కూడా 
వాడబడుతూ ఉంది. ఉదాహరణకు ఒక వ్యక్తి చెప్పిన అంశం అర్జ్దంకానపుడు 
అతదేమి చెప్పినాడోకాని అంతా జిగిబిగిగావుంది అంటారు. ఇక్కడ అన్వయ 
క్రమంలేదని అర్ధం. అదే అల్లిక విషయానికివస్తే అల్లిక మంచి పటుత్వాన్ని 
కలిగివుండే అల్లిక బిగి బాగుందని అంటారు. బిగి అనేది వస్తువుయొక్క 
అంతర్జత విషయమైతే పైకి ఆకర్షణీయంగా కనిపించేది జిగి. 


రాయలసీమ వల్లెల్లో ఒకవర్గంవారు బట్టలు నేస్తుంటారు. 
నేయడమంటే అల్లడమని అర్థం. నేత బవిగువుగా' ఉందని, సల్లుగా ఉందని 
అనే రెండుమాటలు నా చిన్నతనంలో నేను విన్నాను. బిగువుగా ఉండడమంటే 


అల్లిక జిగిబిగి ర్న 
బాగుందని సల్లుగా వుందని అంటే బాగుండదని అర్థం. అట్లే రంగు అద్దకం 


అనే ప్రయోగం ఉందేది. 


ఇది పనివారి నేర్పును బట్టి ఉంటుంది. ఆ రంగు అద్దకమే గుడ్డకు 
జిగిని కలిగిస్తుంది. కాబట్టి బట్టనేత బిగి కలిగివుండి జిగిని కలిగివుంటే అటు 
ఆకర్షణీయంగాను, ఇటు గట్టిగాను వుంటుందని భావించేవారు. అయితే 
ఎందుకో జిగిబిగి శబ్దం లోకంలో వ్యతిరేకార్థంలో కూడా చెప్పబడుతుంది. 
ఇలా శబ్దార్దాలు మారడం మనకు కొత్త ఏమీకాదు. ఈలాంటివి మరికొన్ని 
శబ్దాలుకూడా సహజార్దాన్ని కోల్పోయి వ్యతిరేకార్ధంలో స్థిరపడినట్లు మనం 
గమనించవచ్చు. ఉదాహరణకు కష్టసాధ్యమైన ఒ కపనిని సాధించినపుడు 
ఉపయోగించవలసిన “కరతలామలకం” అనే శబ్దాన్ని సులభసాధ్యమైన పని 
అనే అర్ధంలో వాడుతున్నాం. ఏది ఏమైనా మూర్తికవి చెప్పిన అల్లసాని వాని 
అల్లిక జిగిబిగి అన్న మాటను ఆతని కావ్యంలోని పద్యరచన యందలి 
పదప్రయోగ వైచిత్రిలో ఎలా కనిపిస్తు వుందో ప్రబంధ కధానిర్మాణ విషయంలో 
ఎలా ద్యోతకమవుతున్నదో పరిశీలింపవలసి వుంది. 


మనుచరిత్ర అని పిలువబడుతున్నా కావ్యకర్త అల్లసాని పెద్దన చెప్పింది 
స్వారోచిషమను సంభవాన్నే. కృతిపతి శ్రీకృష్ణదేవరాయలు అడిగిందీ 
స్వారోచిషమను సంభవాన్నే. కావ్యంపేరు కూడా మార్చు. పెద్దన 
జీవించియుండగనే జరిగినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఆతనిదిగా లోకంలో 
ప్రసిద్ధి చెందిన “ఎదురైనచో జీవచ్చవంబగు” అనే చాటుపద్యంలో మనుచరిత్ర 
అనే చెప్పబడి వుంది. ఉచ్చారణా సౌలభ్యంకోసమే ఈ సంక్షిప్త నామమేర్చడి 
యుండునేమో. కావ్యంలో మనువుయొక్క చరిత్రలేదు. మనువు పుట్టుకకు 
పూర్వం వారైన అతని తల్లిదండ్రుల కధ చెప్పబడింది. అతనికన్నా ముఖ్యంగా 
వారి ఖా అవ్వల ్రేమకధ ప్రసిద్ధిగా చెప్పబడింది. అందుకే కొందరు 
విమర్శకులు ప్రబంధ లక్షణాలలో ఒక్కటైన వస్వైక్యం ఇందులో లేదంటారు. 
అయితే పైకి కనిపించని వస్వైక్య విషయం, కథ నిర్మాణ పటిమ వల్ల మంచి 
బిగిత్వాన్ని కలిగివుంటుంది అదే అల్లసాని అల్లికలోని బిగి. 


92 మనుచరిత్ర - మన చరిత్ర 
కావ్యారంభంలో కృతిపతి కృతిభర్తతో అన్నమాట- 


“మనువులలో స్వారోచిష 

మనుసంభవమరయ రసమంచిత కధలన్‌ 

విననింపు కలిధ్వంసక 

మనఘ భవచ్చతుర రచన కనుకూలంబున్‌” (మను. 1.16) 


రససమంచిత కధలన్‌ విని నింపు అనువాక్యంలో కథలలోనని 
సప్తమ్యర్థాన్నే గాక కథలతోనని తృతీయార్దాన్ని గూడా చెప్పవచ్చు. 
స్వారోచిషమనుసంభవ వృత్తాంతం పరస్పర సంబంధంగల భిన్న కథలతో 
కూడుకున్నది. కధలన్నీ విభిన్న రససముచితాలు. అందుకే భిన్నరసాలను 
సముచితంగా నిర్వహించే నేర్పు గలిగిన పెద్దన చతుర రచనకు అనుకూలమైనది. 
అంతేగాక పాఠకులకు రసానందాన్ని కలిగించడమే గాక చివరలో పరమార్శ్దాన్ని 
ఉపదేశించడంతో పాపనాశనం కలుగుతుందని కూడా చెప్పబడింది. మొదటి 
మూడు ఆశ్వాసాలలో ప్రవర వరూధినుల విషయం సాగింది. తరువాత 
నాలుగు ఐదు ఆశ్వాసాలు పూర్తిగా ఆరవ ఆశ్వాసంలో సగంపైగా స్వరోచి 
ఆతని భార్యల శృంగారం, వేటవర్ణన మొదలైన అంశాలున్నాయి. చివరలో 
మనుసంభవం చెప్పబడింది. ఈ విధంగా విభిన్నమైన కథల మధ్య 
సమన్వయాన్ని చక్కగా పాటించి పాఠకునికి ఏ కధకా కధ వేరు అనే భావం 
కలగనీయకుండా వస్పైెక్యం లేదు అని చెప్పడానికి వీలులేకుండా కధల 
మధ్య చక్కని బిగిని కలిగించాడు పెద్దన. అది గమనించిన మూర్తికవి అల్లసాని 
వాని అల్లిక జిగిబిగి అన్నాడు. 


మనుచరిత్ర అవతారికలో శ్రీకృష్ణదేవరాయలు వంశవర్ణన చేస్తూ 
పెద్దన తుళువ వంశీయులలో అగ్రగణ్యుడైన తిమ్మభూపతిని వర్ణించిన తీరు 
అత్యద్భుతంగా వుంది. భూభారాన్ని వహించే కూర్మం, కులపర్వతాలు, 
ఆదిశేషుడు దిగ్గజాలు, ఆదివరాహం భూమిని మోస్తుంటాయి. అనేది పురాణ 
ప్రసిద్ధి. రాజు ఎంతో (శ్రమకు ఓర్చి భూమిని పాలిస్తాదని : చెప్పడానికి 
భూభారమంతా రాజు తన భుజబలంతో మోస్తుంటాడు అని చెప్పడం కవి 


అల్లిక జిగిబిగి 9వ 
సమయం. ఈ రెండింటిని మనస్సులో వుంచుకొని పెద్దన చమత్కారంగా ఈ 
క్రింది పద్యాన్ని చెప్పినాడు. ఇది పెద్దన కవిత్వంలోని బిగువునకు మరొక 


ఉదాహరణ. 
మహాస్రగ్ధర 


ఘనుడై తిమ్మక్షితీశాగ్రణి శఈరకమఠగ్రావసంఘాత వాతా 
శనరాడాశాంతదంతి స్థవిరకిరుల జంజాటముల్‌ మాన్ని యిమ్మే 
దిని దోర్దండైక పీఠిన్‌ దిరము పఠచి కీర్తిద్యుతుల్‌ రోదసిన్‌ బ 
ర్వనరాతుల్‌ నములై పార్వముల గొలువదీవ్ర ప్రతాపంబు సూపెన్‌ 


మను. 1-23 


కూర్మాదులు అసమర్దతతోనో లేక అనేకత్వాన్ని కలిగియుండుట చేతనో 
భూభారాన్ని మోసే కార్యక్రమాన్ని నక్రమంగా నిర్వపాంచలేక 
గిజగిజలాదడుతున్నాయట. తిమ్మభూపతి వాని జంజాటాన్ని మాన్పించి తాను 
అవలీలగా భూభారాన్ని మోసినాడట. కవిసమయాన్ని పురాణ ప్రసిద్ధ విషయాన్ని 
సమన్వయపరచడమే ఈ పద్యంలోని బిగి. అనితరసాధ్యమైన భూభారమనే 
పని తిమ్మరాజుకు ఎంత సుకరమో తెలియజేయడానికా అన్నట్లు విలక్షణ 
వృత్తమైన మహాస్రగ్ధరలో పద్యాన్ని నడిపి జిగిని ప్రదర్శించాడు. ఇందులో 
భూభారాన్ని మోస్తున్నవారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విశేషణం చెప్పి వారి 
అసమర్థతను సూచించాడు. కమఠ శఠం ఉపాయం తెలియదు. కులపర్వతాలు 
సంఘటితం కానివి. శేషుడు గాలిని ఆహారంగా కలిగివుందేవాదు. దిగ్గజాలు 
ఎనిమిది ఎనిమిది దిక్కులలో వుండి నిరాశపడుతున్నాయి. ఆదివరాహం 
ముసలిది. కాబట్టి భూభారం వారికి దుస్సహమైంది. సమర్ధుడైన తిమ్మభూపతి 
దోర్ధండ పీఠియందు మేదినిని స్థిరపరచినాడు. ఇది ఈ పద్యమందలి బిగి. 
పదాల కూర్చు, విరుపులే గాక భావానికి సరిపడు ఛందస్సును ఎత్తుకోవడంలోను 
జిగి కనిపిస్తుంది. ఈ విషయాలను గమనించే మూర్తికవి అల్లసానివాని 
అల్లిక జిగిబిగి అని అన్నాడు. 


94 మనుచరిత్ర - మన చరిత్ర 

అదే భూభారాన్ని శ్రీకృష్ణదేవరాయలు మోయవలసి వచ్చినపుడు 
పెద్దన చెప్పిన పద్యం అతని కవితా జిగిబిగికి మరొక ఉదాహరణ. భూమిని 
వరాహ శేషాహి కులపర్వతాదులు మోయుచుండు అనేది పురాణ ప్రసిద్ది. 
రాజు తన భుజ పరాక్రమమున భూమిని గాపాడుచుండె ననుటకు మాటలుగా 
భూమిని రాజు తన భుజము మీద బెట్టుకొని భరించుచున్నాడు అని చెప్పడం 
కవి సమయం. ఈ పురాణ ప్రసిద్ధిని, కవి సమయాన్ని సమన్వయించడం 
పెద్దన కవితలోని బిగి. ఆ విషయాన్ని సంబంధాతిశయోక్తంగా చెప్పడంలో 
జిగి కనిపిస్తుంది. 


'మ. అలపోత్రి ప్రభుదంధష్ట భోగివరభోగాగ్రాళిరా, లుద్భటా 
చలకూటోపల కోటి రూపుచెడ నిచ్చల్‌ రాయగానైన మొ 
క్కలు భూకాంతకు నున్ననయ్యె నరసక్ష్మా పాలు శ్రీకృష్ణ రా 
యల బాహామృగనాభిసంకుమదసాంద్రాలేప పంకంబునన్‌ 


(మను 1-35) 


భూదేవిని మోస్తున్న ఆదివరాహ కోఅ వలన, ఆదిశేషుని తలల 
యందలి మణుల వలన కులపర్వతాల శిఖరాల రాళ్ళ వలన భూదేవి శరీరానికి 
గాట్లు ఏర్పడినాయి. శ్రీకృష్ణదేవరాయలు భూదేవిని తన భుజస్మంధాలపై 
మోయడంచేత ఆయన పూసుకున్న కస్తూరి జవ్వాది మొదలైన సుగంధాల 
వలన భూదేవికి కలిగిన గాట్లు మాయమై ఆమె చక్కగా అమరింది అని 
' సంబంధాతిశయోక్తిలో ఈ పద్యం భావింపబడింది. పద్య భావనలోని జిగి 
పద్యం నడకలోని బిగి కలగలస్తే మూర్తికవి భావించి చెప్పిన అల్లసానివాని 
అల్లిక జిగిబిగి అన్నమాట ఎంత సార్ధకమో తెలుస్తుంది. 


అవతారిక తరువాత మనుచరిత్రలో మనకు కనిపించే మొదటి కధ 
ప్రవరాఖ్యుని కధ. ఇదొక అపూర్వమైన రససమంచిత కథ. భారతీయుని 
జీవనం ఇలా వుండాలి లేదా భారతీయుడిలా వుండాలి అని ప్రవరున్ని 
చూపినాడు పెద్దన. 


అల్లిక జిగిబిగి 95 
క బ్రాహ్మణుడింద్రియ వశగతి 

జిహ్మాచరణైక నిపుణ చిత్తజ నిశితా 

జిహ్మాగముల పాలై చెడు 

బ్రహ్మానందాధిరాజ్య పదవీచ్యుతుడై (మను 2-60) 


ఇందు అద్భుతంగా రెండు అలంకారాల కలయిక వుంది. 
రెందలంకారాలు ఒక పద్యంలో చెప్పడం వేరు. ఆ రెండింటికి అంగాంగిభావం 
చెప్పడం వేరు. అది కవితా బిగువు. ప్రీలోలుడు మోక్షాన్ని పొందలేడు అను 
ఒక్కమాట పద్యభావం. ఇం(ద్రియలోలుడై అనే హేతువుచేత బ్రహ్మానంద 
(భంశం పొందుటను సమర్ధ్దించు టచే కావ్యలింగాలంకారమయ్యింది. 


అప్రస్తుతమైన బ్రాహ్మణుని స్థితిలో ప్రస్తుత ప్రవరుని భ్రంశత్వ మూహింపబడి 
అప్రస్తుతా ప్రశంసాలంకారమయ్యింది. 


(బ్రహ్మానందం దృష్టిలో మానుషానందమే గాక హిరణ్య గర్భానందం 
వరకు సర్వానందాలు అల్పములే. అందుకే వరూధిని ఎన్ని చెప్పినా 
బ్రవ్మానందాన్ని కోరుకునే ప్రవరుడు “ఈ తుచ్చ సుఖంబులు మీసాలపై తేనియల్‌ 
అని అన్నాడు. అంతేగాక వరూధిని వాదనను తిరస్కరించక్రుండానే 
తిరస్కరించాడు. వరూధిని అప్సరసల పొందును సమర్థిస్తూ ఎన్నో ఉపపత్తులు 
చూపింది. అందుకు ప్రవరుడు 


తే. అనిన బ్రవరుండు నీవన్నయర్ధమెల్ల 
నిజము కాముకుడైన వానికి, నకాము 
డిది గణించునె జలజాక్షియెథిగితేని 
నగరమార్గంబు జూపి పుణ్యమున బొమ్ము (మను. 2-59) 


ప్రవరుని పాత్ర చిత్రణమంతా ఈ దృష్టితోనే సాగింది. శృంగార 
రసం ఆభాసమై పాఠకులకు చక్కని రసానుభూతిని కలిగిస్తుంది. అలా జరగడం 
అసాధ్యం. అసాధ్యాన్ని సుసాద్యాన్ని చేసినవాడు పెద్దన. అదే మనుచరిత్రలోని 
బిగి. అందుకే అన్నాడు మూర్తికవి అల్లసాని వాని అల్లిక జిగిబిగి యని. 


96 మనుచరిత్ర - మన చరిత్ర 

వరూధిని ప్రవరుని నిజంగానే (ప్రేమించింది. ప్రవరుడు కాముకుడు 
కాదు. అప్పటికే వివాహితుడు. అందుకే ఆమె (ప్రేమను మొదట సున్నితంగాను, 
ఆపై తీవ్రంగాను తిరస్కరించాడు. గంధర్వుడు వరూధినిని మోసగించాడు. 
అయితే తాను వంచింపబడుతున్నట్లు ఆనాటికి ఈనాటికి వరూధినికి తెలియదు. 
ఇది కధలో ఒక అద్భుతమైన జిగి. వరూధినీ గందర్వులు శారీరకంగా 
కలిశారు. వరూధిని మనస్సులో ప్రవరుడున్నాడు. ఆమె ప్రవరున్నే భావించింది. 
ధ్యానించింది. ఆరాధించింది. ఆనందించింది. అందుకే ఆమె గర్భం తేజోమయ 
మయ్యింది. స్వరోచి జన్మించాడు. శారీరక సంబంధం గల వరూధిని గంధర్వులు 
. ఇద్దరు గంధర్వజాతివారే. కాని వరూధిని మనసులో నిలిచినవాడు మానవుడు. 
అందుకే స్వరోచి మనుష్య గంధర్వుదైనాడు. స్వరోచికి ప్రవరుని తేజస్సు 
సంక్రమించిందేకాని అకామతత్త్వం రాలేదు. వరూధిని గంధర్వుల కాముకత్వమే 
స్వరోచికి వచ్చింది. అందుకే అతడు మనువుకాలేదు. అతనిలోని కాముకత్వం 
అతని పుత్రునికి రాలేదు. ప్రవరుని తేజస్సుతో పాటు అతని అకాముకత్వం 
కూడా స్వారోచికి సంక్రమించింది. అతడు మనువు కాగలిగినాడు. ఈ కథకు 
పెద్దన తన చతుర రచనా అల్లికచేత ఒక గట్టి బిగువుతో పాటు 
రసానందభరితంగా చిత్రించాడు. ఈ సత్యాన్ని గ్రహించే మూర్తికవి అల్లసాని 
వాని అల్లిక జిగిబిగి అన్నాడు. 


మనుచరిత్రలో సిద్దుని వృత్తాంతం, మనోరమా వృత్తాంతం 
ఇందీవరాక్షుని వృత్తాంతం, విభావసీ వృత్తాంతం, కళావతి వృత్తాంతం, అనేవి 
ఉపాఖ్యానాలు. ఇందులో సిద్దుడు మాత్రం ప్రవరునికి పసరు (లేపనం) ఇచ్చి 
తన దారిన తాను పోతాడు. కధ ప్రధాన మలుపుకు అతడు ఒక కారణం. 
మిగిలిన ఉపాఖ్యానాలన్నీ దేనికది విడిగా కనిపిస్తు ఒకదానితో ఒకటి సంబంధం 
కలిగివుండి కధకు ఒక బిగువును కలిగిస్తున్నాయి. ఒక్కొక్క పాత్ర వృత్తాంతం 
ఒక్కొక్క ప్రయోజనాన్ని కలిగివుండి చివరకి అన్ని పాత్రల సమిష్టి ప్రయోజనం 
స్వారోచిష మను సంభవానికి హేతువులైనాయి. అదే మనుచరిత్రలోని బిగి. 


అల్లిక జిగిబిగి 97 
మన ప్రాచీన సాహితీకారులు ఎక్కువమంది కథ అనే ఒక తీపి 
పదార్థంలో మానవుని శారీరక మానసిక ఆరోగ్యానికి పనికివచ్చే ఒకరకమైన 
బెషధాన్ని నింపి శ్రోతలకు, పాఠకులకు అందించారు. మానసిక వ్యాధిగ్రస్తులైన 
శోతలు లేదా పాఠకుల వ్యాధిని పోగొట్టేది జెషధమే కాని కథ అనే 
తీపిపదార్ధంకాదు. ఆ తీపి పదార్థం కేవలం రుచికి మాత్రమే అని గ్రహించాలి. 
బెషధాన్ని గ్రహించే శక్తిలేనివారు ఎక్కువగా తీపిపదార్థాన్ని గూర్చి మాత్రమే 
చర్చిస్తారు. లౌకికానందాలకన్నా అలౌకికానందాలకే మన సాహితీవేత్తలు 
పెద్దపీట వేసినారు. మనుచరిత్ర యందలి ఉపాఖ్యానాల ప్రయోజనాన్ని 
గుర్తించాలి. ఒక్కొక్క ఉపాఖ్యానంలో ఒక్కొక్క లక్ష్యం నిర్దేశింపబడింది. ఆ 
ఉపాఖ్యానాలన్నీ దేనికవి ఒక జిగిని కలిగివున్నాయి. అన్నీ కలగలిపి 
స్వారోచిషుని పుట్టుకకు కారణమైనాయి. అలా ఉపాఖ్యానాలన్నింటిని 
ఏకప్రయోజనంవైపు నడిపించడమే పెద్దనచూపిన బిగి. అది గమనించిన 
మూర్తికవి మెచ్చుకున్నాడు అల్లసాని వాని అల్లిక జిగిబిగి యని. 


జిగిబిగి పద్యాలలోనే కాక ఉపకథలలో కనిపించే జిగి కధా 
సంవిధానంలో బిగిగా మారుతుంది. వెరసి అల్లసాని వాని అల్లిక జిగిబిగి. 





భారతీయ సంస్కృతి 


ఇక్కడ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ అన్న ఒక్కమాట మనం 
గుర్తుంచుకోవాలి. 


సత్యంకాని, అసత్యంకాని, అసత్యంకాని సత్యంకాని కావ్యప్రపంచంలో 
దొరకు పదార్థంకాదు. అంటే కావ్యంలో అంతా సత్యమే కానీ, అంతా అసత్యంకాని 
వుండదు. ఉదావారణకు మనుచరిత్రలో హిమాలయ పర్వతాలలో 
కదళీమాకులు, ఉద్యానవనాలు, సెలయేర్లు ఇసుకతిన్నెలు వున్నట్లు 
వర్ణించబడివుంది. హిమాలయాలు సత్యం అట్లే ఉద్యానవనాలు సత్యం. 
అయితే ఆ ఉద్యానవనాదులు తుంగభద్రానది గట్టున పెద్దన తన కాలంలో 
చూశారు. వాటిని హిమాలయాల్లో వున్నట్లు చెప్పాడు. అది అసత్యం. ఆ 
అసత్యం రెండు సత్యాల కలయిక కావ్యంలో రమ్యత కోసం పెద్దన కల్పించిన 
కల్పన. పురాణాలలో ఉన్న హిమాలయాల వర్ణనను కూడ పెద్దన గ్రహించి 
యుందవచ్చు. కాబట్టి కావ్యాల్ని లేదా ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని చదువుకునే 
ముందు ఆనాటి కవుల దృక్పధాన్ని అర్ధం చేసుకొని చదువుకోవడం మంచిది. 


ప్రబంధాలలో ఏముంది? అంతా ఒకే మూనలో పోసిన 
సాహిత్యమిది. నాయికా నాయకుల అంగాంగ వర్ణన, వారి గుమ, విరహం, 
వివాహం తప్ప అందులో ఏమి వుండదని అవి చదువవలసిన అవసరం 


భారతీయ సంస్కృతి 909 
లేదని యిపుడు కొందరు వాదిస్తున్నారు. ఇది సాహిత్య రంగానికి అంత 
ఆరోగ్యకరమైన విషయంకాదు. ప్రాచీన సాహిత్యాన్ని బాగా ఆకళింపుచేసుకొని 
ఆధునిక సమాజాన్ని అర్ధంచేసుకొని ఈనాటి పరిస్థితులకనుగుణంగా సాహిత్య 
సృష్టి చేస్తే అది పదికాలాలపాటు సమాజంలో నిలిచివుంటుంది. పదిమందికి 
అది వుపయోగపడుతుంది. 


మన ప్రాచీనులు ప్రతి విషయాన్ని ఎంతో నిగూఢంగా చెప్పేవారు. 
దానికి కారణం ఆనాటి సామాజిక స్టితిగతులే. ఉదాహరణకు మనుచరిత్ర 
పారిజాతాపహరణ ప్రబంధాలలో ఎంతో ఉన్నతమైన భారతీయ సంస్కృతి 
చెప్పబడింది. పద్యం, పద్యభావం తెలుసుకుంటే అందలి కధ మాత్రమే మనకు 
గోచరమవుతుంది. ఆ ప్రబంధాలలో ఆయా కవులు ప్రతిపాదించిన విషయాన్ని 
లోతుకువెళ్ళి మనం పరిశీలించగలిగితే మన సంస్కృతి ఎంత గొప్పదో 
అవగతమవుతుంది. మనుచరిత్ర విషయం కొంత ఆలోచన చేయడ,౦ 
అవసరం. ఇందులో ప్రధానమైన పాత్ర ప్రవరుడు. అతడు- 


“యౌవన మందు యజ్వయు ధనాడ్యుడునై కమనీయకౌతుక 
శ్రీనిధిగూకటుల్‌ గొలిచి చేసిన కూరిమి సోమిదమ్మ సౌ 
ఖ్యావహియై భజింప సుఖులై తలిదండ్రులు గూడి దేవియున్‌ 
దేవర వోలెనుండి యిలు దీర్చగ గాపురమొప్పు వానికిన్‌” 


(మను 1-53) 


ఈ పద్యభావము స్పష్టం. యవ్వనములోనే యజ్ఞంచేసి ప్రవరుడు 
ధనవంతుడై ప్రియభార్య పొందుతో సుఖంగా వున్నాడు. అంతేకాదు పార్వతీ 
పరమేశ్వరుల వంటి తల్లిదండ్రుల సేవ చేస్తున్నాడు. ఈ పద్యంలో తల్లిదండ్రుల 
సేవ చేసినట్లు చెప్పడం భారతీయ సంస్కృతి. మనకు ఇప్పటివలె ఆనాడు 
ఓల్టేజ్‌ గృహాలు లేవు. పాశ్చాత్య పరిచయం వల్ల ఈనాడు మనకు ఓల్డేజ్‌ 
గృహాలు వచ్చాయి. ఆనాటి సమాజంలో ముదుసలులైన తల్లిదండ్రులకు 
బిడ్డలే రక్షకులు. ఆ బిడ్డలు తల్లిదండ్రులను పట్టించుకోకపోతే వారి బ్రతుకుతెరువు 


100 మనుచరిత్ర - మన చరిత్ర 
"కష్టమవుతుంది. బిడ్డకు మూదేళ్ళు రాగానే రెసిడెన్షియల్‌ స్కూళ్ళలో చేర్చి 
టాటా చెప్పి వస్తే వాడు బాగా చదివి పెద్దవాడై ఉద్యోగస్తుడై తండ్రిని ఓల్టేజ్‌ 
గృహంలో చేర్చి టాటా చెప్పి పోయే సంప్రదాయం ఆనాడు లేదు. “పెద్దన 
తన కాలంలో వున్న గృహస్తుధర్మాన్ని లోకకళ్యాణం దృహ్టా ఎంతో నొక్కి 
చెప్పాడు. ప్రబంధాలలో ఏముంది? అని అనుకునే ముందు ఈలాంటి భారతీయ 
సంస్కృతికి నిదానాలైన విషయాన్ని మనం (గ్రహించాలి. 


అతిథి సేవను గూర్చి ప్రవరుని పాత్ర ఆధారంగా పెద్దన 
ప్రసంగించాడు. ఈనాడు మనకవి అంతగా రుచించకపోవచ్చు. కారణం 
మనం కాలాన్ని చివరికి ప్రతి చిన్న విషయాల్ని డబ్బుతో ముడిపెట్టి బ్రతుకుతున్న 
రోజులివి. దానికి కారణం అనూహ్యంగా పెరిగిన జనాభా పట్టణాల్లో వ్‌ 
సమయాల్లోనైనా, డబ్బుంటే కావలసిన ఆహారపదార్థాలు మనకు లభిస్తాయి. 
మరి పల్లెల్లో అది సాధ్యమా? ఎద్దులు కొనాలని పల్లెపల్లె తిరిగే రైతు మూడు 
నాలుగు రోజులు తిరిగితే కాని తనకు కావలసిన ఎద్దుల్ని కొనలేడు. అదికూడా 
పల్లెల్లో తిరగాల్సిందే. ఎక్కడోగాని అంటే సుమారు పట్టణం అయితే తప్ప 
హోటల్‌ లేదా పూటకూళ్ళ యిల్లు వుండవు. మరి ఎద్దులకోసం తిరిగేవాడు 
భోజనానికి ఎక్కడికిపోవాలి. అట్లే గొర్రెలు, గేదెలు మొదలైనవి కావలసిన 
వారి విషయం కూడా ఇంతే. అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొనేవారి 
విషయం మనం ఆలోచించాలి. ఉదాహరణకు గాజులవ్యాపారి వున్నాడను 
కొందాము. అతడు గాజులు అమ్ముకుంటూ పల్లెలు తిరుగుతుంటాడు. అతనికి 
భోజనం కావాలి. ఏ పల్లెలో హోటలు వుంటుంది. ఎవరో దయతలచి 
పెట్టాలి. భారతదేశంలో పల్లెలే ఎక్కువ. అక్కడ జనజీవనానికి అనుగుణంగా 
అతిథి సత్కారం ఆవశ్యకం. ఈ సత్యాన్ని గ్రహించిన పెద్దన ప్రవరుని పాత్ర 
అతని భార్య సోమిదమ్మ పాత్రలు ఆధారంగా అతిధి సత్కారాన్ని గూర్చి 
వివరించాడు. ఇది భారతీయ సంస్కృతి. 


ప్రవరుడు హిమాలయాలకు వెళ్తాడు. అతనికి వరూధిని తారస 
పడుతుంది. ఆమె అతన్ని వలచింది. అతను నిరాకరించాడు. ఆమె అతన్ని 


భారతీయ సంస్కృతి 101 
కౌగిలించుకోబోయింది. అతను త్రోసివేశాడు. తన దారిన తాను పోయాడు. 
ఆమె పెడదారి పట్టింది. మాయాప్రవరుని కోరిక తీరింది. ఇదీ కథ. ఇక్కడ 
గమనింపవలసిన అంశాలు అనేకాలున్నాయి అందు మొదటిది ప్రవరుడు 
సన్యాసి కాదు. సంసారి. భార్య పొందు కలిగినవాడు. ప్రీ సౌఖ్యాన్ని 
అనుభవించినవాడు. స్తీ సౌఖ్యమెరుగని సన్యాసి వరూధినిని నిరాకరించడం 
గొప్పగాదు. ఆ ఆనందాన్ని తెలిసినవాడు నిరాకరించడం విశేషం. ప్రవరుడు 
భారతీయ సంస్కృతికి అద్దంపట్టే పాత్ర. సంసారంచేసి సంతానవంతుడు కావడం, 
తల్లిదండ్రులను సేవించడం అతిథిమర్యాదలను ఆచరించడం మొదలైనవి 
మన సంప్రదాయాలు వాటిని బోధించి ప్రజల్ని ఆ (త్రోవలో నడిపించడం 
కవుల ధర్మం. అదే పెద్దన జేసిన పస్‌: శూర్ప్చణఖను కాదన్న రామునికంటే 
వరూధినిని తిరస్కరించిన ప్రవరుడు గొప్పవాడు. శూర్చణఖ అందవిహీన. 
అందులోను సీత అక్కడ వుంది. ఇక్కడ హిమాలయాల్లో అప్సరస వరూధినిని 
రమ్యమైన ప్రకృతిమద్య తిరస్కరించడం ప్రవరుని అత్యున్నత సంస్కారానికి 
నిదర్శనం. అది భారతీయ సంస్కృతి. వరూధిని ఎన్నెన్నో విశేషాలు చెప్పింది. 


సీ, వెలి పెట్టిరే బాడబులు పరాశరుబట్టి 


దాశకన్యా కేళిదప్పుజేసి 
కులములో వన్నె తక్కువయయ్యెనే గాధి 
పట్టికి మేనక చుట్టణికము 
ననువుకాడై వేల్పు నాగవాసము గూడి 
మహిమ గోల్పడియెనే మాందకర్ణి 
స్వారాజ్య మేలంగా నీరైరె సుర లహ 
ల్యాజారుడైన జంభాసురారి 


తే. వారికంటెను నీ మహత్త్వంబు ఘనమె 
పవన పర్దాంబు భక్షులై నవపి యినుప 
కచ్చడాల్‌ గట్టుకొను ముని(ముచ్చులెల్ల 
దామరసనేత్రలిండ్ల బందాలు గారె మను 2-73 


102 మనుచరిత్ర - మన చరిత్ర 

స్వర్గానికి వచ్చేది మా పొందుకోసమే అన్నట్లు కవ్వించింది. కాని 
ప్రవరుడు చలించలేదు. కాగా పోగా *“ఈ తుచ్చసుఖంబులు మీసాలపై 
తేనియల్‌” అన్నాడు. అది అసలు సిసలైన భారతీయ సంస్కృతి. లోకంలో 
కొందరిలో ఒక భమవుంది. పుణ్యాలుచేసి మరణించి స్వర్గానికి పోతే రంభాది 
అప్సరసల పొందు లభిస్తుందని అది కేవలం అభూతకల్పన. స్వర్గమంటే 
రంభాదుల పొందుగాదు. జన్మరాహిత్యాన్ని పొందడమే స్వర్గం అని పెద్దన 
నిగూఢంగా చెప్పాడు. తిక్కన భారత రచన ద్వారాను, పోతన భాగవత 
నిర్మాణంద్వారాను కోరింది జన్మరాపాత్యాన్నే. అదే న్వర్శం. అది 
సులభసాధ్యంకాదు. ఆ విషయాన్నే పెద్దన ప్రవరుని పాత్ర ఆధారంగా చెప్పాడు. 
శక్తిసంపన్నుడై, ప్రకృతిరమ్యమై, వలచి వచ్చిన సౌందర్యవతిని, ప్రీ పొందు 
సౌఖ్యం తెలిసిన వాడు నిరాకరించడం అతని నిష్టకు నిదర్శనం. అటువంటి 
నిష్టాపరులుగా జీవించాలి. అప్పుదే సమాజం ఆరోగ్యవంతంగా వుంటుంది 
అని చెప్పడం పెద్దన ధ్యేయం. ప్రవరుని భారతీయ సంస్కృతికి మూసపోసిన 
పాత్రగా పెద్దన చిత్రించాడు. 





పెద్దన పుట్టి పెరిగినది రాయలసీమ ప్రాంతం. ప్రతి కవిమీద తాను 


పుట్టి పెరిగిన ప్రాంతం యొక్క ప్రభావం తాను జీవించిన కాలంయొక్క 
* ప్రభావం తప్పకుండా వుంటుంది. ఇక్కడ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారి 
మాట గుర్తుకొస్తుంది. “కావ్యం వ్రాసిన కవి సత్యమై యుండగా ఆ కవి 
జీవించి సంచరించి చూచి అనుభవించిన సంఘము కన్నుల యెదుట సత్యమై 
యుండగా అతడు వ్రాసిన కావ్యాలలో మాత్రం అంతయును అసత్యమే యుండుట 
అసాధ్యం. తత్త్వశాస్త్ర సిద్ధాంతులేమందురోకాని సాహిత్యము వారమగు మనకు 
సత్యములేని అనత్యముగాని, అనత్యములేని సత్యముగాని దొరుకు 
పదార్థముకాదు” - ఈ వాక్యాల్లో ప్రబంధాలలోని సత్యాసత్యాల విషయం 
స్పష్టంచేయబడింది. ఉదాహరణకు మనుచరిత్రలోని పెద్దన వరూధిని 
హిమాలయాలలో వున్న దృశ్యాన్ని వర్ణిస్తూ అక్కడ ఆకుతోటలు, కదళీవనాలు, 
ఇసుకతిన్నెలు, ఉద్యానవనాలు, పూవుసజ్జలు వర్ణించాడు. హిమాలయాల్లో 
ఇవన్నీ ఉండడం అసత్యం. కాని అవన్నీ పెద్దన నివసించిన తుంగభద్రానదీ 
ఒద్దున వున్నాయి అనుట సత్యం. అంటే హిమాలయ పర్వతాలు సత్యం. 


104 మనుచరిత్ర - మన చరిత్ర 
పూలతోటాదులతో కూడిన ప్రకృతి సత్యం. ఈ ప్రకృతి హిమాలయాల్లో వుండడం 
అసత్యం. ఈ సత్యాసత్యాల సమ్మేళనమే రమణీయం. ఈ రమణీయమే పాఠకునికి 
ఆనందమయం. అది సాధించడమే కవి సృష్టియైన కావ్య ప్రయోజనం. 


రాయలసీమ ప్రధానంగా పర్వతప్రదేశం. అందుకే పెద్దన వర్ణించిన 
హిమాలయాల్లోని అనేక దృశ్యాలు రాయలసీమ పర్వత ప్రాంతాలలో 
కనిపిస్తాయి. సెలయేళ్ళు, కొండచరియలు, లోయలు, ఇసుకతిన్నెలు, 
ఉద్యానవనాలు - మొదలైనవన్నీ రాయలసీవు ప్రాంతంలో పెద్దన 
అనుభవంలోనివే. ఇక సుదీర్హ వేట వర్ణన గమనిస్తే శ్రీకృష్ణదేవరాయలు వేటకు 
వెళ్ళినపుడు పెద్దన కూడా ఆయనను అనుకరించి వెళ్ళినాదేమో ననిపిస్తుంది. 
వేట సంప్రదాయం అంతరించిపోతు వుంది. అసలు అడవులే మానవుని 
ధనాశకు బలై అంతరించిపోతున్నాయి. పెద్దన వర్ణించిన వేటలోని అనేక 
అంశాలు మనకు అనుభవంలో వస్తాయి. 


ఈ '్రాంతంవారు వేటకు వెళ్ళే సందర్భంలో వారి ప్రయాణ 
సన్నాహాలు, వారు వేట ముగించుకొని మూడు నాలుగురోజుల తరువాత 
ఊరికి వచ్చి వాళ్ళు మాట్లాడుకొనే మాటలు అవన్నీ పెద్దన వేట వర్ణనలో 
స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే పెద్దన తాను చూసిన విన్న విషయాలను 
అపురూపంగా అద్భుతంగా (గ్రంథస్థం చేసినాదని చెప్పవచ్చు. 


ఇక మనుచరిత్ర ప్రారంభంలో అరుణాస్పద పట్టణాన్ని వర్ణిస్తూ 
పెద్దన “అచట పుట్టిన చిగురుగొమ్మైనజేవ” అని అన్నాడు. ఈ వాక్యం మీద 
చాలా విమర్శలు వచ్చినాయి. చిగురుకొమ్మ=చిగుళ్ళతోడి లేతకొమ్మ అని 
అర్ధం చెప్పవచ్చు. చేవ అంటే గట్టిబడడం అని అర్ధం చెప్పుకోవచ్చు. అయితే 
రాయలసీమ ప్రాంతంలో ఒక వాడుక వుంది. టేకు, ఎర్రచందనం, ఏగి, 


విశేషాలు 105 
జిట్టేగి, జాలారి మొదలైన వృక్షాలు (చెట్లు) కాలం గడిచేకొద్ది బాగా పెద్దవై 
లోపలి భాగం నల్లగా చాలా గట్టిగా మారుతుంది. అందుకే రాయలసీమ 
అటవీ ప్రాంతం వారు వ్యవసాయానికి ఉపయోగించే నాగలి, బండి 
మొదలైనవాటికి వాదే కర (కొయ్య) చేవ వుంటేనే వాడాలని అవే 
గట్టిగా వుంటాయని అంటారు. అయితే ఏ చెట్టుకైన చివరవుందే చిగురుకొమ్మల్లో 
చేవ వుండదు. అయితే పెద్దన ఆ ఊరి గొప్పదనాన్ని తెలుపుతూ అక్కడ 
చిగురుకొమ్మ కూడా చేవగలిగిందిగా అతిశయోక్తిలో చెప్పివుండవచ్చు. 


మరొక విషయమేమిటంటే చిన్నపిల్లలకు తలస్నానానికి ఉపయోగించే 
చిగురాకు (సిగరాకు) ఒకటుంది. రాయలసీమ అటవీ ప్రాంతాలలోనివారు 
ఈ సిగరాకును తెచ్చి బాగా ఎండబెట్టి పొడిగొట్టి ఆ పొడిని పిల్లలకు తల 
పులమడానికి (తలస్నానానికి) వాడుతారు. ఇది వెంట్రుకలు బాగా పెరగదానికి 
ఉపయోగపడుతుందని భావన. అందులోను ముఖ్యంగా వర్షాకాలంలో మంగ 
(ఇదొకరకమైన చిన్నచెట్టు) చెట్టువేళ్ళు తీసుకొచ్చి ఆ వేళ్ళనుంచి చెక్కునుతీసి 
వాటిని బాగా దంచి నిలువ ఉంచుకుంటారు. ఈ మంగ చెక్క సిగరపొడులతో 
తలస్నానం చేయడం మంచి ఆరోగ్యమని భావిస్తారు. ఈ సిగరచెట్టు చాలా 
మెత్తనైనది. ఎంతకాలం ఉంచినా గట్టిపదదు. దాన్ని అటవీ ప్రాంతంవారు 
పెలుసుకొయ్యి అంటారు. అటువంటిది కూడా చేవ గట్టిగా కలిగివుంటుంది. 
ఆ ఊరిలో అని పెద్దన చెప్పినట్లు కొందరంటారు. ఏదివమైనా అచట పుట్టిన 
చిగురుకొమ్మైన చేవ అనే ప్రయోగం పెద్దన రాయలసీమ ప్రాంతాభిమానానికి 
ఒక ఉదాహరణగా భావించవచ్చు. 


జ్‌ 


ఇక పెద్దన కాలంనాడు స్రీపురుషులు తాంబూలం సేవించడం 
సామాన్య విషయంగా కనిపిస్తుంది. అతిథి అభ్యాగతులకు భోజనానంతరం 
తాంబూలం ఇవ్వడం, దేవతలకు చేయు పూజాది కార్యక్రమాల్లో తాంబూల 


106 మనుచరిత్ర - మన చరిత్ర 
ముంచడం సహజంగా కనబడుతుంది. శ్రీకృష్ణదేవరాయలు స్వారోచిషమను 
సంభవాన్ని నిర్మించమని పెద్దనకు తాంబూలమిచ్చినాడు గదా. ఇది రాయలసీమ 
ప్రాంతంలో నేడు కూడా కనబడుతూ ఉంది. ఎట్లంటే రాయలసీమ 
ప్రాంతంలోని పల్లెలలో హరికథలు, బుర్రకథలు, వీధినాటకాలు జరుపబడుతు 
వుంటాయి. ఒక ఊరిలో కార్యక్రమం జరుగుతూ వుంటే ఆ ఊరిలో కార్యక్రమం 
అయిపోయిన తరువాత మా ఊరిలో కార్యక్రమం జరపందని ఆ కథకులకు 
అందరి సమక్షంలో మరొక ఊరివారు తాంబూలం ఇవ్వడం ఇప్పటికీ ఆచారంగా 
కనిపిస్తు వుంది. ప్రవరున్ని వరూధిని దరికి చేర్చింది తాంబూలపు వాసనే 
గదా. ఆనాటి తాంబూల విశేషాలను గురించి రాయలనాటి రసికత వ్యాసంలో 
రాళ్ళపల్లివారు, మనుచరిత్ర పీఠికలో వెంపరాల సూర్యనారాయణ శాస్త్రిగారు 
చాలా వివరంగా వివరించారు. 


లం 
ముగింపు 


ఆంధ్ర ప్రబంధములకు ఆద్యమైనది. ఆదర్శప్రాయమైనది ఆంధ్ర 
పంచకావ్యాల్లో మొదటిది, రామాయణ, భారత, భాగవతాల తరువాత 
ఆంధ్రదేశంలో ప్రసిద్దిపొందింది మనుచరిత్ర. పెద్దనలో ఆతనికి పూర్వమున్న 
శుభలక్షణాలన్నీ కనిపిస్తాయి. ఆదికవి నన్నయ భారతావతారికలో “సారమతిం 
గవీంద్రులు ప్రసన్నకథా కలితార్థయుక్తి లోనారసిమేలునాన్‌” అని అన్నాడు. 
ఈ విషయం పెద్దనకు కూడా కొంత అన్వయిస్తుంది. మనుచరిత్ర కథ 
చదువుతుంటే రసవత్తరంగా వుంటుంది. దానితో పాటు కొంత ఆలోచిస్తే 
ఆనాటి సమాజ స్థితిగతులు, భారతీయ సంస్కృతి మొదలగు అనేక విషయాలు 
ప్రసన్నమవుతాయి. కవిత్రయంలో రెండవవారైన తిక్కనగారి నాటకీయశైలి 
వరూధిని ప్రవరాఖ్యుల మట్టంలోను, స్వరోచి మనోరమల పరిచయ 
సంధర్భంలోను, హంసి, చక్రవాకాల సంభాషణాతీరులోను, ఇంకను అనేక 
సందర్భాలలో ప్రత్యక్షమవుతుంది. ఏదైనా ఒక విషయాన్ని పరిచయం చేసేటపుడు 
గాని ఒక పాత్రను ప్రవేశపెట్టే సమయంలో గాని తిక్కన ప్రదర్శించే నేర్పు 
అనితరసాధ్యం. అది ఇంచుమించు పెద్దనలో కనిపిస్తుంది. ప్రవరుని 


పాత్రను ప్రవేశపెడుతూ ముందుగా అరుణాస్పద ప్రాముఖ్యాన్ని ఒక సీస 
పద్యంలో చక్కగా వివరించి తరువాత 


చ, ఆ పురి బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భా 
షాపర శేషభోగి వివిధాధ్వర నిర్మల ధర్మ కర్మ దీ 
క్షాపర తంత్రుడంబరుహ గర్భ కులాభరణంబనారతా 
ధ్యాపన తత్పరుండు 'ప్రవరాఖ్యుడలేఖ్యతనూ విలాసుడై 
మను 1-51 


108 

అని ప్రవరుని పరిచయంచేశాడు. హిమాలయాలను పరిచయం ఇంకా 
అద్భుతంగా చేశాడు. కాలికి లేపనం పూసుకున్న ప్రవరుడు హిమాలయాలు 
చేరాడు. అపుడు పెద్దన చెప్పిన పద్యం- 


చ... అటజనికాంచె భూమిసురుడంబర చుంబి శిరస్సరజ్ఞరీ 
పటలముహుర్ముహుర్లుఠ ధభంగ తరంగ మృదంగ నిస్వన . 
స్ఫుట నటనానురూప పరిపుల్లకలాప కలాపి జాలమున్‌ 
గటక చరత్మరేణు కరకంపిత సాలము శీతశైలమున్‌ 

మను 2-8 


పెద్దన మనుచరిత్రలో అనవసరపు మాటలు గాని, అవసరంలేని 
పద్యాలు గాని కనిపించవు. ప్రధానపాత్ర అయిన ప్రవరుడు ఆలంబనగా 
భారతీయ అనుష్టాన జీవితంలోని పవిత్రతను లోకానికి తెలియజేశాడు పెద్దన. ఆ 
పద్ధతే ప్రశాంత జీవన గమనానికి సుగమమైన మార్గం. అట్లే గర్భవతి అయిన 
ప్రీ ఏ విధమైన పద్ధతిలో వుంటుందో శిశువు కూడా తదనుగుణంగా 
వుంటుందనేది భారతీయుల నమ్మకం. వరూధిని పాత్రద్వారా ఆ విషయాన్ని 
స్పురింపజేశాడు పెద్దన. వరూధిని గర్భవతిగా వున్నపుడు మహర్షుల ప్రబోధాలు 
వినడం వల్ల మంచి శిశువునకు జన్ననిచ్చిందని- 


చ్‌ మజియు నతండు సంయమి సమాజ వినిర్మిత జాతకర్ముడై 
నెలి బరివర్ధితుండు నుపనీతుడునై వివిధాయుధంబులన్‌ 
గఅకరియై రణస్థలుల గద్ధతియై నిగమార్ధవేదియై 
నెజతన కాడునై మెఅసె నిర్మల కాంతి విలాసరేఖలన్‌ 
మను 4-7 తెలియజేశాడు. 


స్వరోచి పాత్రద్వారా దేశాన్ని పరిపాలించేవాడు ఎంత కర్తవ్య నిష్టను 
కలిగివుండాలో వివరించాడు. ఆ కాలం స్త్రీలు కూడా బాగా చదువుకునే 
వారనే విషయాన్ని వునోరవు పా్యతద్వారా నూచించాడు. 
ఇందీవరాక్షోపాఖ్యానంలో 'బ్రహ్మమిత్రుడి పాత్రద్వారా గురుశిష్య సంబంధాన్ని 
తెలియజేశాడు. 


109 


కావ్యప్రారంభంలో శృంగారం కనిపిస్తుంది. క్రమక్రమంగా అనేక 
పరిణామాలు పొంది చివరికి మనుచరిత్ర కావ్యం, యోగం, భక్తిమార్గాలవైపు 
పయనించి విష్ణుసాక్షాత్మారంతో ముగుస్తుంది. ఇదొక అద్భుతమైన పరిణామ 
క్రమం. ఆకాలంలో వచ్చిన పారిజాతాపహరణంలో కూడా పరిణామక్రమం 
ఇలాగే కనిపిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే మనుచరిత్ర ఇతివృత్తం రక్తితో 
ప్రారంభమై భక్తివెపు పయనించి చివరికి ముక్తిమార్గం వైపు ప్రయాణాన్ని 
సాగించింది. ఈ ప్రయాణంలో ఎన్నో భారతీయ సంస్కృతికి సంబంధించిన 
అంశాలు చోటు చేసుకున్నాయి. అందుకే అల్లసాని పెద్దన మనుచరిత్ర - 
మనచరిత్ర. 


110 


ఉపయుక్త గ్రంథాలు 


_ చాటు అవధాన కవితలు- సామ్యభేదానుశీలన 


- దాక్టర్‌ గార్లపాటి దామోదరనాయుడు 
తెలుగు కావ్యావతారికలు 

- డాక్టర్‌ గూడూరు నాగయ్య 
దశావతార తత్త విశ్లేషణ 

- దాక్టర్‌ గార్లపాటి దామోదరనాయుడు 
మనుచరిత్ర వ్యాఖ్యానం 

- వెంపరాల సూర్యనారాయణశాస్త్రి 
మనుచరిత్ర వ్యాఖ్యానం 

- వేదం వేంకటరాయశాస్త్రి 
మనుచరిత్రలో మణిపూసలు 

- మల్లాది హనుమంతరావు 
మార్మందేయ పురాణం 

- మారన 
రాయల యుగ ప్రబంధములలో ఉపాఖ్యానములు 

- మందంపూడి వెంకటేశ్వర్లు 
సాహితీ వాల్లభ్యము-మొదటి భాగం 

- శ్రీ నరేంద్రనాధ సాహిత్యమందడలి 


01201౬. ౧౫౮6 


ప్రచురణ, ముద్రణ & పంపిణీ 


తెలుగు అకాడమి 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తెలుగు భాషా సంస్థ 
హిమాయత్‌నగర్‌, హైదరాబాదు 
ఆ౧౫౭| : 1౧10 త్ర[6109౮౭౦౭౮6౧౫/.౧61 
చ 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 
రాష్ట్ర సాంస్కృతికశాఖ, సాంస్కృతిక మండలి 





